ఫ్రెంచి ఇండియా స్వాతంత్ర్య సమరయోధుడు 


శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


బొల్లోజు బాబా 


పల్లవి పబ్లికేషన్స్‌ 
29-28-26/1 ,దాసరి వారి వీధి, 


సూర్యారావు పేట, విజయవాడ - 520002 
సెల్‌ : 9866115655 


French India Freedom Fighter 
Sri Dadala Raphael Ramanayya 
by Bolloju Baba 


© 2022 by bollojubaba @ gmail.com 
30-7-31 Gollala Veedhi,Suryanarayanapuram 
Kakinada, Kakinada District 
Andhra Pradesh - 533001 
Cell ; 9849320443 


First Edition 
January 2023 


Publishers 
PALLAVI PUBLICATIONS 
29-28-26/1, Dasarivari Street, 
Suryaraopet, Vijayawada - 520002 
Cell : 9866 115655 
email : pallavipublications85 @ gmail.com 


Printers 
Nagendra Offset Printers 
Vijayawada - 3 


Cover Design 
Giridhar.A 


Price : { 100.00 


ISBN : 978 - 93 - 5780 - 001 -3 


నేను దళిత క్రిష్టియన్‌ని. నేనేదో గొప్ప విషయాన్ని సాధించానని 
చెప్పుకోవటం లేదు కానీ, నా వినవ్రు జీవితంలోని విషయాలను 
తెలుసుకొని ఏ కొద్ది మంది యువతీ యువకులైనా, ముఖ్యంగా 
నా దళిత సహోదరులు స్పూర్తినొందుతారని నా ఆశ 


- శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


బాల్యం, విద్యాభ్యాసం 

ఉద్యోగ జీవితం 

(్రైంచికాలనీల విమోచనోద్యమ నేపథ్యం 
ఉద్యోగం నుంచి ఉద్యమంలోకి 
యానాం విమోచనోద్యమం- శ్రీ దడాల 
యానాం విమోచనం 

పాండిచేరీ ఉద్యమంలో శ్రీ దడాల 
మలిదశ ఉద్యోగం, శేషజీవితం 


17 


19 


24 


26 


35 


56 


65 


74 


We are a product of what our ancestors were 
Praveen K Dadala (Joseph Raphael) 


My grandfather Shri Raphael Ramanayya Dadala is one in 
whom, we are so proud to recall, revere and as much emulate. He 
continues to guide our family conscience, inspire us through his 
life, attitude and achievements. 


As a public figure his aura and legacy is well known among 
generations of Pondicherry, especially in Yanam and surrounding 
areas. In many ways to his various admirers of the past and 
present, shri Dadala is a true karma yogi. His personality has 
inspired several accomplished people, especially the under 
privileged sections who turned their socio-economic adversity into 
an aspirational opportunity for themselves and in turn they 
influenced the larger society around them. 


As children we have witnessed how people would keep 
visiting our house in Kakinada, seeking his mentorship, guidance 
and sometimes financial assistance which he never turned down. 
My grandmother Smt. Subhadra lsabel Dadala was a willing 
partner in all his patriotic and charitable endeavors. She was also 
an endearing and doting grandmother in whose lap we all 
blossomed. The erstwhile ‘Raphael gari thota’ in kursumpeta, 
Yanam town is now a thriving residential colony called Subhadra 
Nagar on her name. 


It is Providence that | have been born into shri Dadala’s 
family as his first male grandchild. My father Dr. Victor Emmanuel 
Dadala was the first of his nine children married to my mother Mrs 
Vijaya kumari. My grandfather baptized me after his own catholic 
name and showered on me all his love and personal attention 
during my early formative years. In our large joint household, he 
was a very stern, yet compassionate parent to his children and 
their spouses, but had a soft corner to his grandchildren and 


exhibited a rather rare jovial side with them. He filled our child 
hearts with awe by narrating to us the stories of his enthralling 
actions and Pondicherry adventures, always ending with some 
life inspiring moral. His tales to us were full of contemporary world 
history and about prominent and inspiring personalities of India 
and France. He was fluent in French and used to read to us from 
heavy volumes of French history and specially liked to read to me 
a lot about the great French rebellion and about Napoleon 
Bonaparte. | strongly believe these rebellious historical chapters 
and the main characters in French revolution inspired him in his 
life to participate in the French liberation struggle. 


During the world of a complicated socio economic era of 
early 20th century India, where caste and gender discrimination 
was rampantly and publicly practiced with impunity and 
untouchability was a common feature amongst backward areas 
in rural India, itis not easy for one to comprehend, how could an 
orphan child from a harijan community overcame his doomed 
servitude fate and to have risen over his several upper class 
contemporaries and in fact, lead them on a purpose of freeing our 
nation from the clutches of the European colonial masters . He 
surely must have had that gutsy special mesmerizing personality 
in him that made him stand up to the challenges of the then existing 
societal norms and swim against the tide of usual fate of his kind. 
In reverse he drew his contemporary’s admiration and acquired 
immense fan following in his relentless march against the high 
and mighty of European French India governance in pursuit of his 
selfless patriotic goal to help merge French settlements into India. 


About an year after the British left India, the enthusiastic 
nationalistic fervour reached the colonies of Pondicherry, egged 
on by the then Indian government which rightfully felt the need to 
integrate these small European ruled land pockets and to 
completely secure all internal boundaries of an emerging nation. 
In this very context, Leaders from Delhi and pro merger nationalists 
like Monsieur Sellane Naicker wooed my grandfather to their side 
and goaded him to rebel against the French until then in whose 
employment he functioned as an efficient and highly relied upon 


police officer. Later during early 19509, his energy, aggression 
and daring moves resulted in successful execution of a surprise 
‘coup de etat of Yanaon’ on June 13,1954 which history referenced 
it ‘as an incident which literally broke the backbone of the powerful 
pro French groups’ coming at a very critical time of the collapsing 
discussions of merger talks between Delhi and Paris, and 
quickened the surrender of French colonies to India. 


As witnessed by history, he was admired and publicly 
referenced to as The HERO OF PONDICHERRY by shri Kewal 
Singh and shri Raja gopalachari and by all those who were in the 
service of the then Indian Government and the Indian National 
Congress Party. 


| believe that we must acknowledge and be grateful here 
also to the then colonial French administration polity which actively 
engaged themselves to uplift depressed classes and bring them 
to mainstream. The French Catholic church played a crucial 
selfless part in vigorously participating in social upliftment of Dalit 
communities by bringing them into the church-fold and by providing 
them with opportunities of modern education, racial equality and 
employment in French governance. We were told that there were 
only two graduates in entire Yanam at that time and shri Dadala 
was one among them. There is no iota of doubt in my mind that 
my grandfather and all our family are so indebted to Fr. Gang loff, 
then parish priest of Yanam St. Ann’s Catholic church who nurtured 
and educated my grandfather and without whose centrality, none 
of this history could not have ever happened. 


On behalf of our extended Dadala Family and myself, | truly 
appreciate and congratulate Shri Bolloju Baba garu to have taken 
so much pains to do deep research and dig out again the buried 
and nearly forgotten treasure history of 1950s and refresh this 
generation about the sacrifices made by those such as Shri 
Raphael Dadala in the course of shaping our great nation and 
freeing Yanam from its 183 years of colonial rule. 


Jai Hind! 
Praveen k Dadala (Joseph Raphael) 


Entrepreneur 
Bangalore, India 


(ఫ్రెంచి స్థావరాల విముక్తి ప్రధాత 


“సింహాలు వాటి విశిష్టత చాటుకోకపోతే, తోడేళ్ళు సింహాలుగా చెలామణి 


అయిపోతాయి” 


“సింహాలనుండి చరిత్రకారుడు జన్మించేవరకు వేటగాడు ఘనత చాటుకుంటూనే 
ఉంటాడు” --ఇవి దక్షిణాఫ్రికా సామెతలు. 


ఇప్పటికైనా సింహంలాంటి దడాల రఫేల్‌ రమణయ్య గారి గురించి నాలుగు 
మాటలు రాసుకోపోతే, చరిత్రకారులను చూచి చరిత్ర నవ్వుకుంటుంది. రమణయ్యగారి 
విశిష్టత, త్యాగం విప్లవగాథలు చెప్పుకోకుంటే తోడేళ్ల చరిత్రమాత్రమే చెలామణి 
అయిపోతుంది. అందుకే ఆ త్యాగమూర్తి జీవిత విశేషాలను తెలుగు ప్రజలకు అందింఛే 
బాధ్యత బొల్లోజు బాబా తన భుజస్కంధాల పైకెత్తుకున్నారు. మీరు కూడా నాలుగు 
మాటలు వ్రాయమని నాకుకూడా ఆయన బాధ్యత అప్పగించారు. ఒక గొప్ప విప్లవకారుడుగా 
ఫ్రెంచి సామ్రాజ్యంపై పోరుసలిపిన తెలుగువీరుడు రమణయ్య జీవితచరిత్ర పుస్తకానికి 
ముందుమాట వ్రాయడం ఒక గొప్ప సాహసమే అయినా దీనిని నేను అదృష్టంగా భావిస్తూ 
బాబాగార్మి కృతజ్ఞతలు చెబుతూ(ఫెంచి స్థావరాల విమోచనలో రమణయ్య గారి వీరోచిత 
గాథ ఆజాదికా అమృతోత్సవం కాలంలో వెలువడటం మిక్కిలి సందర్భోచితంగా భావిద్దాం. 

రమణయ్య జీవితాన్ని సింహావలోకన చేస్తే, ఆయన సాహసం, త్యాగం, అరుదైన 
అంశాలుగా విశ్లేషించి చూడాలి. ఆయనకు ఆదుకొనే బంధుకోటి లేదు. ఆస్తిపాస్తులు 
లేవు. ఫాదర్‌ గాంగ్లాఫ్‌ గారి సాయంతో పైకొచ్చారు. ఫ్రెంచి గవర్నర్‌ ADC (Aide-De- 
Camp) ఉద్యోగం. రాజ్‌ నివాస్‌లోనే నివాసం. ప్రశాంతమయమైన జీవితం. ఫ్రెంచి 
స్థావరాలు భారత్‌ యూనియన్‌లో కలపాలని ఉద్యమించేవారికి రమణయ్య మిక్కిలి 
అనుకూలురుగా ఉండేవారు. వారికి మద్దతు ఇచ్చేవారు. విలీనోద్యమ నాయకులను (ఫ్రెంచి 
దమనకాండనుండి రక్షించేవారు. (ఫ్రెంచి అనుకూల శక్తులను రమణయ్య అణిచివేసేవాడు. 
ఈ విధంగా రమణయ్య అనే వ్యక్తి- తెలుగు వాడుగా, అందునా దళిత కైస్తవుడుగా, 


ముందువెనుకా ఎటువంటి రాజకీయ పలుకుబడి లేనటువంటి వాడిగా, ఫ్రెంచి విమోచన 
కారులకు అనుకూలుడైన వాడిగా - (ఫెంచి ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ఈ వ్యవస్థకు 
ఎదురీదటం ఇక కుదరదని ఫ్రెంచి స్థావరాలను భారతదేశంలో విలీనం చేయటం కొరకు 
ఉద్యోగానికి రాజీనామా చేసి, భారత భూప్రదేశానికి మకాం మార్చి,తమిళ స్థావరం 
నుండి (్రైంచి వ్యతిరేక ఉద్యమాన్ని నడిపిన రమణయ్య త్యాగం ఎలాంటిదో నేటి తరం 
ఊహించలేదు. అంతటి కమిట్‌ మెంటు, త్యాగశీలత గల రమణయ్య గురించి తెలుసుకొని 


భావితరం స్ఫూర్తి పొందాలి. 
x*x*xxX* 


భారతప్రభుత్వం (ఫ్రెంచి విమోచన కొరకు (ఫ్రెంచి స్థావరాలపై ప్రత్యక్ష సైనిక 

తిరుగుబాటుగాని, (ఫ్రెంచి పై ఇతర విధాల ఒత్తిడికాని తెచ్చేది కాదు. ప్రజలే వారంతట 
వారే పోరాటం చేసుకోవాలని కోరుకునేది. అందుకనే 1947లో దేశానికి స్వాతంత్ర్యం 
వచ్చిన 7 ఏళ్లకు ఫ్రెంచి కాలనీలు 18 ఏళ్లకు పోర్చుగీసు కాలనీలు భారతావనిలో విలీనం 
అయ్యాయి. 

ఫ్రాన్స్‌, ఇండియాలోని ఫ్రెంచ్‌ స్థావరాలను వదులుకోడానికి వ్యతిరేకించింది. 
భారత్‌ కూడా సంయమనం పాటించింది. ఎందుకంటే ఐక్యరాజ్యసమితిలో (ఫ్రాన్స్‌కు 
శాశ్వత సభ్యత్వం ఉంది. ప్రాన్స్‌తో విరోధం భారత్‌కే ముప్పుకలిగించే అంశం. కనుక 
భారత ప్రధాని, విదేశాంగ మంత్రి అయిన పండిట్‌ నెహ్రూ పుదుచ్చేరి ఫ్రెంచి స్థావరాల 
పట్ల అతిసున్నితంగా వ్యవహరించారు. కానీ పుదుచ్చేరిలో మెర్డర్‌ కాంగ్రెస్‌ స్థాపించబడింది. 
దానికి రమణయ్య ప్రధాన కార్యదర్శి. ఇతని నేతృత్వంలో ఉద్యమకారులు భారత 
భూభాగాలతో-పుదుచ్చేరి, కారైకాల్‌, మాహే, యానాం ప్రాంతాలకు ఉన్న రహదార్లను 
మూసి వేసారు. ఇదొక పెద్ద అంతర్జాతీయ వివాదానికి దారితీసింది. ఐక్యరాజ్య సమితిలో 
సరిహద్దుల/బోర్డర్‌ క్లోజింగ్‌పై ప్రాన్స్‌, దాని మిత్రదేశాలు - (ఫ్రెంచి పౌరుడైన దడాల 
రమణయ్య ద్వారా భారత ప్రభుత్వం (ఫ్రెంచ్‌ స్థావరాలలో అలజడులు రేపుతూండటం 
వల్ల భారతదేశంలోని (ఫ్రెంచి జాతీయులకు రక్షణ లేదు కనుక ఒక అంతర్జాతీయ పరిశీలనా 
బృందాన్ని పుదుచ్చేరి పంపించి ఫ్రెంచి ఇండియా ప్రజల మనోభావాలు పరిశీలించి 
విలీనోద్యమనాయకుడు రమణయ్యతో చర్చించి ఒక నివేదిక సెక్యూరిటి కౌన్సిల్‌కి 
సమర్పించమన్నారు. 

ఐక్యరాజ్యసమితి 5 దేశాల ప్రతినిధులు కల ఒక అంతర్జాతీయ పరిశీలక బృందాన్ని 
పుదుచ్చేరికి పంపింది. వీరు 


Messrs. Holgar Anderson of Holland 

Senor Baron Rodolfo Castro of Spain 

Montieror Perreard of Switzerland 

Mr. Chan of Philipines and 

Mr. Krabbe of Denmark 

ఈ బృందం 1951 మార్చ్‌ నెలలో పుదుచ్చేరి ఉద్యమకారులను సంప్రదించారు. 
(ఫ్రెంచి ప్రభుత్వం అవలంబిస్తున్న అణచివేత చర్యలను పుదుచ్చేరి, కారైకాల్‌, మాహే ప్రాంత 
విలీనోద్యమ నాయకులు వాజ్టూలాలు ఇచ్చారు. రమణయ్యపై “సూట్‌ ఎట్‌ సైట్‌” (కనిపిస్తే 
కాల్చివేయటం) ఆర్డరు ఉన్నందున దర్యాప్తుకి రాలేదు. కానీ ఈ బృందానికి చెందిన 
ఆండ్రసన్‌ యానాం విలీనోద్యమ నాయకులను కలవటానికి ఏప్రిల్‌లో యానాం చేరారు. 
ఆయనకు వాజ్ట్ఞూలం ఇవ్వటానికి యానాంలో ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. 


ఈ బృందనాయకుడిని జర్మనీకి చెందిన కాకినాడ కాథలిక్‌ ఫాదర్‌ ఒట్టో ద్వారా 
రమణయ్య కాకినాడలో కలిసి ఫ్రెంచి విలీనోద్యమంపై (ఫ్రెంచి భాషలో ఒక నివేదికను 
సమర్పించాడు. ఈ సమావేశంలో ఆండ్రసన్‌ -రమణయ్యను ఒక ప్రశ్న అడిగాడు 


“మీరు ఫ్రెంచ్‌ ఉద్యోగిగా, ఫెంచ్‌ కేథలిక్‌ చర్చి ద్వారా జీవితంలో మేలుపొంది 
(ఫ్రెంచి విలీనం కొరకు మీ పోరాటం దేనికొరకు? 


నామూలాలు భారత్‌లో ఉన్నాయి. భారత్‌లో కలవాలని అనుకోవటం-(ఫైెంచ్‌ 
సూత్రాలైన స్వాతంత్రం, స్వేచ్చ, సమానత్వ భావాలకు వ్యతిరేకమా- అని తిరిగి ప్రశ్చిస్తాడు 
రమణయ్య” 

రమణయ్య దేశభక్తికి ఆండ్రసన్‌ ఆశ్చర్యపడి (ఫ్రెంచి ప్రభుత్వంతో చర్చించే అవకాశం 
కల్పిస్తాను చర్చలకు రమ్మని ఆహ్వానించాడు. కానీ ఫ్రాన్స్‌ రమణయ్యను దేశద్రోహిగా 
చిత్రీకరిస్తు ఐక్యరాజ్యసమితిలో దుయ్యబడుతుంటే “అతను భారతమూలవాసి కనుక అతని 
హక్కులను కాపాడటం నా ధర్మం” అంటూ ఆనాటి భారత ప్రతినిధి కృష్ణమీనన్‌ రమణయ్యను 
వెనకేసుకొని వచ్చాడు. ఈ మొత్తం చర్చను ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ పత్రిక 22.10. 1952లో 
సుదీర్హంగా ప్రచురించారు. 

రమణయ్య గారు పుదుచ్చేరి వెలుపల తమిళనాడుకి చెందిన కడలూరులోఉంటూ, 
దిండివనం, విలుపురం, కడలూరు, కాలాపేట్‌ లాంటి పుదుచ్చేరి సరిహద్దులలో చెక్‌ పోస్టులు 
పెట్టి పాండిచేరీని స్తంభింపచేశాడు. కార్యకర్తలను తయారు చేసి ఉద్యమాన్ని నడిపాడు. 


ఠా Ww NPG 


xx xXx 


రమణయ్య గారు యానాంలో కూడా ఇటువంటి ఉద్యమ వాతావరణం నిర్మించ 
తలపెట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్‌ నాయకులతో కలిసి యానాం వంతెన 
దిగువన నీలపల్లి సరిహద్దులో ఉద్యమ శిబిరాన్ని నిర్మించారు. తొలుత దూరంగా ఉన్న 
యానాం నాయకులలైన, మద్దింశెట్టి సత్యానందం, కామిశెట్టి శీ పరుశరామ వరప్రసాద 
రావు, యర్రా సత్యనారాయణమూర్తి మరెందరో రమణయ్య శిబిరంలో అందరూ కలిసి 
యానాం ప్రాంతాన్ని భారతావనిలో విలీనంచేసారు. 

యానాం విలీనోద్యామాన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన మూడు (ఫ్రెంచికాలనీలలో 
కూడా ఉద్యమం ఉదృతం కావటంతో ఫ్రాన్స్‌ వాటిని భారత్‌ కు అప్పగించి వెళ్ళిపోయింది. 
ఈ సందర్భంగా చేసుకొన్న ఒప్పందంలో పుదుచ్చేరి పౌరులకు తమ (ఫ్రెంచి పౌరసత్వాన్ని 
నిలుపుకొనే ఐచ్చికతను ఇవ్వటంతో అనేకమంది (ఫ్రెంచి పౌరులుగా కొనసాగుతున్నారు. 
పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంగా దేశంలో కొనసాగటం వలన (ఫ్రెంచ్‌ కనక్షన్‌, భాష, 
వారసత్వం ఇంకా కొనసాగుతున్నాయి. 


రమణయ్య గారు విలీనం తరువాత నెహ్రూ ఆహ్వానించినప్పటికీ రాజకీయాలలో 
చేరలేదు. ప్రధాని నెహ్రూ సిఫారుసు చేసినా అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, రమణయ్య 
హోదాకు తగిన ఉద్యోగం ఇవ్వడంలో వివక్షను చూపించారు. తక్కువ సర్వీసు వలన 
ఆయన ఉద్యోగపరమైన లబ్ది పొందలేదు. పుదుచ్చేరి ప్రభుత్వం ఆయనకు ఇవ్వవలసిన 
ఆదరణ, గౌరవం అందించలేదు. పోరాటం ద్వారా యానాం ప్రజలు మాత్రం ఆయన 
నిలువెత్తు విగ్రహాన్ని యానాం నడిబొడ్డుపై నిర్మించుకోగలిగారు. 


xx xXx 


ఆ తరువాత కాలంలో ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ విలేఖరిగా పనిచేసే రోజుల్లో నేను 
ఆయనవద్ద మెర్టర్‌ విశేషాలగురించి వివరాలు సేకరించేవాడిని. ఒక రోజు ఆయనను - 
- “మీరు ఉద్యోగంలో ఉంటే (ఫ్రెంచ్‌ పింఛను వచ్చేది. ఫ్రాన్స్‌లో కుటుంబం అంతా 
స్థిరపడేది, మిమ్ములను పైకి తెచ్చిన ఫ్రెంచ్‌పై తిరుగుబాటు ఎందుకు చేసారు?” అనే నా 
ప్రశ్నకు ఆయన ఇచ్చిన బదులు- 

“(ఫ్రెంచ్‌ ప్రభుత్వం ద్వంద్వనీతిని అనుసరించేది. భారత స్వాతంత్ర్య పోరాటకులు, 
కవులు మరెందరో పుదుచ్చేరీలో తలదాచుకొనేవారు. తమిళనాడుకు తమిళ స్వాతంత్ర 
లిటరేచరు పుదుచ్చేరినుండే వెళ్ళేది. (ఫ్రెంచి అధికారులు వారిపై ఏ చర్యలూ తీసుకోవద్దని 
లోపాయికారీగా చెప్పేవారు. కానీ 1947 తరువాత (ఫెంచిస్థావరాలను ఇండియన్‌ 
యూనియన్‌లో విలీనం కావాలనే స్వాతంత్యయోధులను కఠినంగా శిక్షించేవారు. అప్పటి 


(ఫ్రెంచ్‌ పార్లమెంటులో పుదుచ్చేరి ప్రతినిధి సెల్వరాజ్‌ చెట్టియార్‌ నాకు గొప్ప మిత్రులు. 
ఆయనకూడా (ఫ్రెంచి పార్లమెంటులో ఇండియా లోని (ఫ్రెంచ్‌ స్థావరాలను భారత్‌లో 
విలీనం చెయ్యమని మాట్లాడారు. ఆయనను హౌస్‌ అరెస్టు చేసారు. ఆయనను అంత 
మొందించటానికి (ఫ్రెంచ్‌ ప్రభుత్వం పాచికలు కదిపింది. దీనిని నేను సహించలేదు. 
రాజీనామా చేస్తే నన్ను కాల్చటానికి ప్రయత్నించారు. అందుకే కడలూరికి సముద్రంలో 
ఈదుకుంటూ బ్రిటిష్‌ భూభాగానికి చేరుకొని ఉద్యమాన్ని కాంగ్రెస్‌, కమ్యూనిష్టులు ఇతర 
దళిత సంఘాల సహకారంతో పుదుచ్చేరి సరిహద్దులను మూసివేసాను. 

నేను ఆది నుండీ పేదవాడినే-పింఛన్లు, ధనం, పలుకుబడులు గురించి ఆశించలేదు. 
భారతదేశానికి స్వాతంత్ర్యం గురించిన పోరాటాలు ఇటు తమిళనాడు, ఆంధ్రాప్రాంతాలలో 
జరిగినవాటిని చూసాను. అందువలన (ఫెంచిస్థావరాల విముక్తి జీవిత పరమార్థంగా 
భావించాను. నేను పోరాటం చెయ్యకపోతే పుదుచ్చేరీలోని వందలాది ఫ్రీడమ్‌ ఫైటర్స్‌ను 
దక్షిణాఫ్రికాలోని ఫ్రెంచి స్థావరాల జైళ్లకు పంపేస్తారు. అందువల్ల దేశబాధ్యతగా ఫ్రెంచ్‌ 
స్థావరాల ప్రజల భవిష్యత్తు కొరకు నా భవిష్యత్తును పణంగా పెట్టాను” అని చెప్పారు. 

పుదుచ్చేరిలో మీరు తిరిగి ఉద్యోగం ఎందుకు చెయ్యలేదని ప్రశ్నిస్తే “నా రక్షణ 
కొరకు, నా పిల్లల చదువులు, వారి భవిష్యత్తు కొరకు ప్రధాన మంత్రి నెహ్రూ సలహా 
మేరకు ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాన్ని ఎంచుకొన్నాను” అని చెప్పారు 

xXx xXx 

ఇటువంటి బృహత్తర రాజకీయ పరిణామాలకు కారకుడైన దడాల రమణయ్య 
గారి జీవితాన్ని పుస్తకరూపంలోకి తీసుకొస్తున్న బొల్లోజు బాబా చరితాత్ముడు. బొల్లోజు 
బాబా కూడా స్వాతంత్ర్య భావజాల నేపథ్యం కలిగిన కుటుంబం నుండి వచ్చిన వారసుడు. 
బాబా తండ్రిగారు బొల్లోజు బసవలింగం బహుభాషా కోవిదులు. తెలుగు, తమిళం, 
మళయాలం, (ఫైంచి, ఇంగ్లీషు భాషలలో నైపుణ్యం కలిగిఉందేవారు. రచయిత, 
అనువాదకులు. రమణయ్యగారితో అనుబంధం ఉండేది. 

ఈ నాలుగు మాటలు వ్రాసే అవకాశం ఇచ్చిన బొల్లోజు బాబాకు కృతజ్ఞతలు 
చెబుతూ ఈ ఘనమైన చరిత్రపుస్తకములో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మరోమారు 
ధన్యవాదాలు చెబుతూ-ఆయన మరిన్ని గొప్ప చారిత్రిక పుస్తకాలు తీసుకొని రావాలని 


కళైమామణి పొనుగుమట్ల విష్ణుమూర్తి 
భారతీయ దళిత సాహిత్య అకాడెమీ దక్షిణ రాష్ట్రాల అధ్యక్షుడు 
తేదీ : 20-12-2022 యానాం, ఫోన్‌ : 9441091176 


మనవి మాటలు 


టెదురు హేట్‌, సూటు బూటు వేసుకొని ఒక వృద్దుడు తోటవారి వీధిలోంచి 
మా ఇంటిమీదుగా చేతికర్ర సాయంతో నడుచుకొంటూ ప్రతిరోజూ ఉదయాన్నే 
మార్కెట్‌కి వెళ్ళి వస్తూండటం నా చిన్నతనంలో చూస్తూండేవాడిని. ఒకరోజు ఏదో 
సందర్భంలో మా నాన్న గారిని ఆయన ఎవరు అని అడిగాను. ఆయన పేరు 
శీ దడాల రఫేల్‌ రమణయ్య అని; ఆయన (ఫ్రెంచి ఇండియా విమోచనోద్యమంలో 
గొప్ప వీరోచిత పాత్ర పోషించిన స్వాతంత్ర్య సమరయోధుడని; ఆయన నాయకత్వంలో 
జరిగిన ఉద్యమంద్వారా యానాంలో అంతవరకూ ఎగురుతున్న (_ఫెంచిజండా 
తొలగింపబడి భారతదేశ త్రివర్ణ పతాకం మొదటిసారిగా ఎగుర వేయబడిందని; 
(ఫ్రెంచికాలనీలు భారతావనిలో విలీనం కావటంలో వారి పాత్ర అనన్యసామాన్యమైనదని 
మా నాన్నగారు చెప్పారు. 

యానాం విమోచనోద్యమం (2006), (ఫెంచిపాలనలో యానాం(2012) 
పుస్తకాలు రాస్తున్న సమయంలో శ్రీ దడాల రఫేల్‌ గారి గురించి, వారు చేసిన కృషి 
గురించి లోతైన సమాచారం తెలుసుకొన్నాను. ఆయా పుస్తకాలలో పొందుపరచాను. 
అప్పట్లో “శీ దడాల రఫేల్‌ రమణయ్య జీవితం పోరాటం” పేరుతో ఒక చిన్న 
మోనోగ్రాఫ్‌ రాయటం కొరకు సమాచారం సేకరించి కొంత వర్క్‌ చేసాను. ఆ తరువాత 
ఆ పని ఎందుకో ముందుకు సాగలేదు. ఇదిగో మరలా ఇన్నాళ్ళకు ఈ రూపంలో 
మీ ముందుకు తెస్తున్నాను. 

ఒకప్పటి (ఫెంచికాలనీలలో (ఫెంచిపాలనకు వ్యతిరేకంగా జరిగిన విమోచన 
ఉద్యమంలోకి ట్రీ దడాల రఫేల్‌ రమణయ్య పోలీస్‌ సబ్‌ ఇన్‌ స్పెక్టరు ఉద్యోగానికి 
రాజీనామా చేసి వచ్చారు. తన జీవితాన్ని, పోరాటాన్ని “My StrUggle for the 
Freedom of French India” పేరుతో అక్షరబద్దం చేసారు. ఇంగ్లీషులో వెలువడిన 
తొలి తెలుగు దళిత ఆత్మకథ అది. ఈ పుస్తక "రచనలో ఆ ఆత్మకథ ఎంతగానో 
ఉపయోగపడింది. (శీ దడాల పోరాటాన్ని ఆనాటి వార్తాకథనాల ఆధారంగా 


పునర్నిర్మించటానికి ప్రయత్నించాను. ఇది ఒకరకంగా ఆనాటి రాజకీయ యవనికపై 
శీ దడాల పోషించిన పాత్రను సాధికారికంగా చూపించే యత్నమని భావిస్తాను. 

శీ దడాల దళిత అస్తిత్వాన్ని కలిగిఉన్నప్పటికీ ఫ్రెంచి దేశస్థుల పెంపకంలో 
పెరగటం వలన కులపరమైన వివక్షను ఎదుర్శొని ఉండకపోవచ్చు. కానీ లోతైన 
ప్రాపంచిక జ్ఞానం కలిగిన శీ దడాలకు దళిత సమస్యగురించి, దానికి వ్యతిరేకంగా 
డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ చేస్తున్న పోరాటం గురించి తెలియకుండా పోదు. అయినప్పటికీ 
్రీదడాల తన కులపరమైన న్యూనతను ఏనాడూ తన హృదయంలోకి ఎక్కించుకోలేదని 
ఆయన ఆత్మకథ చదివితే తెలుస్తుంది. ఇది మానసికంగా ఆయన సాధించిన గొప్ప 
విజయం. అందుచేతనే సమాజంలోని భిన్న నేపథ్యాలు కలిగిన వ్యక్తులను కలుపుకొని 
పోతూ ఇంతటి మహోన్నతమైన పోరాటాన్ని ముందుండి నడిపించ గలిగారు. 

కులపరమైన న్యూనతను హృదయంలోకి ఇంకించుకోకుండా ముందుకు 
సాగటమే- ఆయన జీవితం నుండి మనమందరమూ మరీముఖ్యంగా దలిత బహుజన 
సహోదరులు స్ఫూర్తినొందవలసిన అంశమని నేను భావిస్తాను. 

నాలుగు దశాబ్దాలుగా యానాం నుండి జనమిత్ర పత్రికను వెలువరిస్తూ, 
దళిత బహుజన సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న పెద్దలు శ్రీ పొనుగుమట్ల 
విష్ణుమూర్తి గారు ఈ పుస్తకానికి చక్కని ముందుమాట ఇచ్చి ఆశీర్వదించినందుకు 
వారికి నదా కృతజ్ఞతలు 

శ రమణయ్య గారి కుటుంబంనుంచి వారి మనుమడు శీ ప్రవీణ్‌ కె. దడాల 
గారు ఎంతో ఆత్మీయంగా వారి తాతగారిని ఆవిష్కరిస్తూ వ్రాసిన పలుకులకు 
ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను 

ఈ రచనలో నేను స్పృశించని అంశాలు, నా దృష్టికి రాని విషయాలు అనేకం 
ఉండొచ్చు. అందుకు సహృదయులు మన్నిస్తారని ఆశిస్తాను. 


భవదీయుడు 
బొల్లోజు బాబా 
20/12/2022 


బాల్యం, విద్యాభ్యాసం 


యానాంకు రెండుకిలోమీటర్ల దూరంలో ఉండే ఫరంపేట అనే గ్రామంలో 
30, జూన్‌ 1908న (శీ దడాల రఫేల్‌ రమణయ్య జన్మించారు. వీరికి నాలుగేళ్ల 
వయసు ఉన్నప్పుడే తండ్రిగారు మరణించారు. అప్పటికి వీరి తల్లిగారికి 18 ఏండ్లు. 
ఆమె పునర్వివాహం చేసుకోవటంవల్ల వీరు తన నాయినమ్మ థ్రీ వీరమ్మ వద్ద పెరిగారు. 

అప్పటి యానాం చర్చి ఫాదరైన Artic, పది సంవత్సరాల వయసున్న 
దడాలలోని చురుకుదనాన్ని గుర్తించి విజయవాడ సెయింట్‌ ఆంథోని స్కూలులో 
జాయిన్‌ చేయించారు. 1919లో దడాల బాప్టిజం తీసుకొన్నారు. ఫాదర్‌ ఆర్టిక్‌ 
స్థానంలో శ్రీ ౧౩౦ యానాం చర్చి ఫాదరుగా వచ్చారు. ఈ సమయంలో 
చదువుకు అంతరాయం కలగటంతో రోజుకు నాలుగణాల కూలికి పొలంపనులకు 
వెళ్లారు కొంతకాలం. తరువాత యానాం చర్చిలో నెలకు 6 రూపాయిల జీతానికి 
తోటమాలిగా పనికి కుదిరారు. ఫాదర్‌ గాంగ్లాఫ్‌ దడాలలో చదువుపట్ల ఉన్న జిజ్ఞాసను 
గుర్తించి పనిచేస్తూనే యానాం (ఫ్రెంచి స్కూలులో చదువుకొనటానికి అనుమతించారు. 
అలా వీరు ఉదయం 5 నుంచి 8 గంటలవరకు, మధ్యాహ్నం 11 నుంచి 1 గంట 
వరకూ తిరిగి సాయింత్రం 5 నుంచి 7 గంటలవరకూ చర్చిలో పనిచేస్తూ మిగిలిన 
సమయంలో చదువుకొనేవారు. ఇన్ని పరిమితుల మధ్య కూడా గొప్ప ప్రతిభతో 
యానాంలో అందుబాటులో ఉన్న విద్యను పూర్తిచేసారు దడాల. 


1926లో ఫాదర్‌ గాంగ్లాఫ్‌ దడాలను పాండిచేరీలోని 
Petit Seminaire హైస్కూలులో చేర్చారు. తరువాత వీరు 
అక్కడే ప్రభుత్వ ఆర్ట్‌ కళాశాలలో బి.ఎ. చదువు పూర్తి చేసారు. 


అన్యాయం జరిగినప్పుడు అందరిలా మనకెందుకులే అని 
తప్పించుకోక, అవతలి వ్యక్తులు ఎంతపెద్దవారై నప్పటికీ, 
తనకు ప్రమాదం కలగొచ్చుననే విషయాన్ని కూడా లెక్క చేయక ' ప. chegmtine రంలో ws 


wah Yana 


బొల్లోజు బాబా 17 


శ్రీ దడాల ధైర్యంగా ముందుకు ఉరుకుతారనే సంగతి వీరు విద్యార్థిగా ఉన్నప్పుడు 
జరిగిన ఒక సంఘటన ద్వారా అవగతమౌతుంది. 


1932 ఫిబ్రవరి నెలలో Mardi Gras (క్రిష్టియన్స్‌ జరుపుకొనే ఉత్సవం) 
వేడుకలలో పాండిచేరీలోని (ఫ్రెంచిదేశస్థుల పిల్లలు కొందరు, ఒక బ్రాహ్మల అమ్మాయిని 
ఏడిపించటాన్ని ఈయన తన స్నేహితులతో కలిసి ప్రతిఘటించి ఆ ఆకతాయి దొరల 
పిల్లలకు గుణపాఠం చెప్పారు. దీనికి ఆగ్రహించిన ప్రభుత్వపెద్దలు శీ దడాలను 
అతని స్నేహితులను జైలులో పెట్టించారు. వీరు చేసిన పనిలోని సాహసాన్ని న్యాయాన్ని 
గుర్తించిన స్థానికులు వందల సంఖ్యలో గుమిగూడి ఆందోళన చేపట్టటంతో (ఫైంచి 
గవర్నరు Mr. 01661011 వీరిని తక్షణమే విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చాడట. 
ఈ ఉదంతం తరువాత పాండిచేరి ప్రజలు ట్రీ దడాల పట్ల ఎంతో అభిమానంతో 
ఉండేవారు. 


xxx 


18 శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


ఉద్యోగ జీవితం 


(శీ దడాల 1933లో ఒక పోటీ పరీక్షలో ఉత్తీర్ణుడై బాహూర్‌లో రెండునెలల 
పాటు (ఫ్రెంచి ఉపాద్యాయునిగా పనిచేసారు. మరొక పోటీపరీక్షలో ఫస్టుక్లాసులో 
విజయం సాధించి (ఫెంచి ప్రభుత్వంలో సబ్‌ఇన్‌ స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీసుగా ఎంపికయ్యారు. 

పాండిచేరీ మొదలియార్‌ పేట స్టేషన్‌ పరిధిలో 1934 నాటికి అనేక హత్యలు, 
అల్లర్లు జరిగిన కారణంగా అక్కడ ఏ పోలీసు అధికారి పనిచేయటానికి ఇష్టపడేవారు 
కాదు. ఈ నేపథ్యంలో శ్రీ దడాల విద్యార్థిగా ఉన్న సమయంలో చూపిన ధైర్య 
సాహసాలు ప్రభుత్వ అధికారులకు అప్పటికే తెలిసి ఉండటంచే ఈయనను 
ముదలియార్‌ పేట Station House Officer గా నియమించారు. వీరు బాధ్యతలు 
స్వీకరించిన కొద్దినెలల వ్యవధిలోనే అక్కడ అంతకుమునుపు హత్యలు అల్లర్లకు 
బాధ్యులైన వారిని, వారివెనుక ఉన్న పెద్దలను పట్టుకొని ఉన్నతాధికారుల మెప్పు, 
ప్రజల ఆదరాభిమానాలు పొందారు. 


1934 ఎన్నికల అల్లరులు 


1934 ఎన్నికల గొడవలు లేకపోయినట్లయితే (శ్రీ దడాల ట్రెంచి ఉన్నతాధి 
కారులకు ప్రియమైన అధికారిగా ఉందేవారేమో. ఈ గొడవల ద్వారా శ్రీ దడాల 
వ్యక్తిత్వం ఏమిటో ప్రజలకు తెలిసింది. తనకు కూడా తాను ఎవరి పక్షమో, తన 
జీవిత గమ్యం ఏమిటో స్పష్టపడ్డాయి. 

ఈ ఎన్నికలలో ఫ్రెంచి ప్రభుత్వం ప్రజానాయకుడైన థ్రీ సెల్లాన్‌ నాయకర్‌కు 
వ్యతిరేకంగా నిలిచింది. (శ్రీ సెల్లాన్‌ నాయకర్‌ గాంధేయవాది. శాంతియుత పద్దతుల 
ద్వారా పాండిచేరీ కూడా (ఫెంచివారినుండి స్వతంత్రం పొందాలని సత్యాగ్రహ మార్గం 
ద్వారా పోరాడుతున్న నాయకుడు. (శీ దడాల తప్ప మిగిలిన పోలీసు అధికారులందరూ 
జాతీయ భావాలు కలిగిన సెల్లాన్‌ నాయకర్‌ అనుచరులపై విరుచుకుపడి అనేకమందిని 


అరెస్టు చేసారు. ఓటర్లు స్వేచ్చగా ఎన్నికలలో పాల్గొనకుండా భయభ్రాంతులకు 
బొల్లోజు బాబా 19 


7 


స్ట శ్‌ స్ట్‌ ఆఫ్‌ పోలీస్‌ గ్ర శ్ర 


శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


గురిచేసారు. పోలింగ్‌ బూత్‌ల నిండా ప్రభుత్వ సిబ్బంది. ప్రభుత్వ గుండాలు 
వీధులలో చేసే స్వైరవిహారం వల్ల ప్రజలు బయటకు రావటానికే భయపడే పరిస్థితి 
ఏర్పడింది. 

శీ దడాల విద్యార్థిగా ఉన్నప్పటినుంచీ 
సెల్లాన్‌ నాయకర్‌తో పరిచయం ఉంది. (శ్రీ దడాలపై 
శ్రీ సెల్లాన్‌ నాయకర్‌ ప్రభావం నిర్మాణాత్మకమైనది. 
నాయకర్‌ అంటే (శీ దడాలకు ఎంతో గౌరవం. 
శీ దడాల అన్యాయాలకు ఎదురు నిలిచిన 
సందర్భాలలో క్రీ సెల్లాన్‌ అండగా నిలిచి మద్దతు 
నిచ్చేవారు. భారతదేశ పక్షపాతి అనే సాకుతో 
థ్రీ సెల్లాన్‌ నాయకర్‌ను ఎన్నికలలో ఓడించటానికి శ్రీ సెల్లాన్‌ నాయకర్‌ 
(ఫెంచి ప్రభుత్వం ఎన్నోవిధాలుగా ప్రయత్నించింది. తన అధికారులు, గుండాలతో 
ఫ్రెంచి ప్రభుత్వం క్రీ సెల్లాన్‌నాయకర్‌ను ఓడించటానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ 
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటానికే అని శ్రీ దడాల భావించారు. దరిమిలా 
శ్రీ దడాల తన పరిధిలోని ముదలియార్‌ పేటలోనికి ప్రభుత్వ గూండాలను 
అధికారులను రానివ్వలేదు. అలా క్రీ సెల్లాన్‌ నాయకర్‌ అనుచరులలో ధైర్యం నింపారు. 


ఈ పనులన్నీ (ఫెంచి ప్రభుత్వానికి కంటగింపుగా మారటంతో ఒకరోజు 
గవర్నరుగారు, పోలీసు ఉన్నతాధికారులు శ్రీ దడాల పనిచేస్తున్న పోలీసు స్టేషనుకు 
వచ్చి వీరిని (శ్రీ సెల్లాన్‌ వర్గానికి వ్యతిరేకంగా పనిచేయమని ఒత్తిడిచేయగా - ఆ 
మేరకు లిఖితపూర్వక ఉత్తర్వులు ఇవ్వమని వారిని కోరటం ట్రీ దడాల ఉన్నత 
వ్యక్తిత్వానికి, నిర్భీతికి, నిజాయితీకి అద్దం పడుతుంది. అంతే కాక “నేను గెలిటన్‌ 
ఎక్కటానికైనా సిద్ధపడతాను తప్ప ఏ వర్గానికి అనుకూలంగా పనిచేయను” అని 
కుండబద్దలు కొట్టినట్లు చెప్పటంతో - ్రీ దడాలపై హడావిడిగా ఆ రాత్రి మూడు 
గంటలకు డిప్యూటి చీఫ్‌ ఆఫ్‌ జస్టిస్‌ ఆధ్వర్యంలో క్రమశిక్షణ ఉల్లంఘన విచారణ 
చేపట్టి , ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా ఉదయం 7 గంటలకు శ్రీ దడాలను 
సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీసు విధుల నుండి తొలగిస్తున్నట్లుగా ఉత్తర్వులు చేతిలో 


బొల్లోజు బాబా 21 


పెట్టింది ఫ్రెంచి ప్రభుత్వం. ధర్మానికి, కర్తవ్యానికి, స్వాభఖిమానానికి ప్రతీకగా నిలిచిన 
వ్యక్తిని ఆ విధంగా అవమానించటం ద్వారా కాళ్లబేరానికి వస్తాడని ఆశించింది. 
సెల్లాన్‌ నాయకర్‌, సెల్వరాజ్‌ చెట్టియార్‌ వంటి నాయకులు ఈ సందర్భంగా 
శీ దడాలకు వెన్నుదన్నుగా నిలిచి ప్రభుత్వ ఉత్తర్వులను కోర్టులో సవాలు చేసారు. 
ఒక నల్లజాతి జడ్జి ఆధ్వర్యంలో మూడునెలల పాటు నడిచిన విచారణ 
అనంతరం-్రీ దడాల గొప్ప ఆత్మస్థైర్యంతో ఫ్రెంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడారని, 
అతను నిర్జోషి అని తీర్చు రావటంతో (ఫ్రెంచి ప్రభుత్వం వీరిని తిరిగి విధులలోకి 
తీసుకొని, విచారణ సమయంలో రావాల్సిన జీత భత్యాలను చెల్లించింది. 


1936లో కేబినెట్‌ ఛీఫ్‌ Andre Menard, కార్మికులు చేస్తున్న సమ్మెను 
విరమింపచేయటానికి వారితో చర్చలకోసం భారతి టెక్స్‌ టైల్స్‌ మిల్లుకు వచ్చాడు. 
ఆ మిల్లు తన పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉండటంతో శ్రీ దడాల బందోబస్తుకై అక్కడే 
ఉన్నాడు. ఆ కార్మికులు మెనార్డ్‌ను బంధించి సాధ్యంకాని కోర్కెలను గవర్నరు ముందు 
ఉంచి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. అప్పట్లో తెల్లవారిపై దాడులు కాని, 
హత్యాహత్నం కాని జరిగితే ప్రభుత్వం చాలా తీవ్రంగా స్పందించి ఉక్కుపాదం 
మోపేది. అంతకు ముందు శరవణ మిల్స్‌లో ఇలాంటి సంఘటనకే జరిపిన ఫైరింగ్‌లో 
చాలామంది ప్రాణాలు కోల్పోయారు. 

మెనార్డ్‌ని బంధించిన సంగతి తెలుసుకొన్న గవర్నర్‌ ఏ క్షణమైనా ఫైరింగ్‌ 
ఇవ్వమని ఆదేశాలు ఇవ్వవచ్చని గ్రహించిన (శ్రీ దడాల - ఆండై మెనార్ట్‌ను బంధించిన 
మిల్లు కప్పు ఎక్కి పెంకులు తొలగించి, లోపల ఉన్న కార్మికులకు జరగబోవు 
ఉపద్రవాన్ని చెప్పి వారిని ఒప్పించి అత్యంత లాఘవంతో, సమయస్పూర్తితో అతనిని 
విడిపించాడు. ఈ సంఘటనతో ఆండ్రెమెనార్డ్‌ (శ్రీ దడాలను కౌగిలించుకొని అతని 
ధైర్యసాహసాలను ఎంతగానో కొనియాడారు. ఈ ఉదంతం అంతా విన్న ఫ్రెంచి 
గవర్నర్‌ Monsieur Crocichia (శ్రీ దడాలను కౌగిలించుకొని “నాకు ఇంతవరకూ 
నల్లజాతీయుల పట్ల ఆరాధనభావం ఉండేది కాదు, కానీ నీవు నా అభిప్రాయాన్ని 
మార్చావు” అని మెచ్చుకొన్నారు. అప్పటినుంచీ (శ్రీ దడాలకు ఫ్రెంచి అధికారులతో 
సమానంగా గౌరవహోదాలను ఇచ్చేవారు. 
22 శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


పై ఉదంతంలో చెప్పిన Andre Menard 1951లో గవర్నరుగా నియమితు 
లయ్యారు. ఒక రోజున దుండగులు ఆయన బీరువా పగలగొట్టి 10,000 రూపాయిలు 
దొంగిలించారు. ఒక వారంపాటు జరిగిన పోలీసు విచారణలో ఏ రకమైన పురోగతి 
లేకపోవటంతో చికాకు పడిన గవర్నర్‌ “దడాలను రప్పించండి ఈ కేసును వెంటనే 
చేదించగలడు” అని పోలీసు ఉన్నతాధికారులకు సలహా ఇచ్చారట. విషయాలు 
తెలుసుకొన్న [శ్రీ దడాల వెంటనే పరిశోధన గావించి ఆ రాత్రికే దొంగను పట్టుకొని 
దొంగిలించిన సొమ్ములో 9,500రూపాయిలను రికవరీ కూడా చేసారు. వీరి శోధనా 
పటిమకు, కార్యదీక్షతకు అందరూ ఆశ్చర్యపోగా, గవర్నరు గారైతే “ఒకప్పుడు నా 
ప్రాణాలు నిలిపేవు, ఇప్పుడు నా జీవితకాల సంపాదనను కాపాడావు నీకు నేనేమిచ్చి 
రుణం తీర్చుకోగలను” అంటూ ఎంతో ఆర్థత నిండిన స్వరంతో అన్నారట. 


పాండిచేరీలో జరిగిన ఒక బహిరంగ సభలో అప్పటి 
జాతీయ నాయకుడు శ్రీ వి.వి.గిరిపై దుండగులు దాడి చేసి 
నపుడు ఢ్రీ దడాల ఎంతో చాకచక్యంగా ఆయనను సురక్షిత 
ప్రాంతానికి తరలించారు. ఈ సంఘటన ద్వారా కూడా విధి తి 
నిర్వహణలో థ్రీ దడాల ప్రదర్శించిన ధైర్య సాహసాలు తెలుస్తాయి. 


ఇ 


André Ménard (ట్ట | 


(ఫ్రెంచి అధికారులు తనను ఎంతో గౌరవంగా, ప్రేమగా చూసుకొనేవారని, 
ఉద్యమసమయంలో వారితో ఎంతగా విభేదించినప్పటికీ తరువాత తనను ఒక 
మిత్రునిలానే పరిగణించారని; ఫ్రెంచివారు పాండిచేరీని విడిచిపెట్టి ఫ్రాన్స్‌ వెళిపోవటం 
వలన, ఎందరో ఆత్మీయులను, తన హృదయానికి ఎంతో దగ్గరైన స్నేహితులను 
కోల్పోయానని శ్రీ దడాల తన ఆత్మకథలో చెప్పుకొన్నారు. 

శ్రీ దడాల (ఫ్రెంచి పౌరసత్వం తీసుకోవటానికి అంగీకరించినట్లయితే- (ఫ్రెంచి 
ప్రభుత్వోద్యోగిగా పోలీసుశాఖలో 18 ఏళ్ళపాటు సేవలందించినందుకు వీరికి కొన్ని 
వేల రూపాయిల పింఛను పొందే అవకాశం ఉండేది. మాతృదేశంపట్ల అభిమానంతో 
(శ్రీ దడాల (ఫ్రెంచి పౌరసత్వాన్ని తీసుకోలేదు. అయినప్పటికీ (ఫ్రెంచివారు పాటించే 
స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటి మానవవిలువలు ఎంతో ఉన్నతమైనవని, 


ప్రపంచానికే ఆదర్శప్రాయమని శ్రీ దడాల అభిప్రాయపడేవారు. 
«xx 


బొల్లోజు బాబా 23 


(ఘెంచికాలనీల విమోచనోద్యమ నేపథ్యం 


1947లో బ్రిటిష్‌వారు భారత భూభాగాన్ని విడిచిపెట్టి వెళిపోవటంతో 
(ఫైంచ్‌కాలనీల ప్రజలలో కూడా భారత జాతీయవాద ధోరణుల తీవ్రత పెరిగింది. 
అప్పటికి పాండిచేరి, కారైకాల్‌, మాహే, యానాం, చంద్రనాగూర్‌ అనే ఐదు ప్రాంతాలు 
(ఫ్రెంచివారి ఆధీనంలో ఉందేవి. ఈ ఐదు (ఫైెంచికాలనీలు భౌగోళికంగా, సాంస్కృతికంగా 
భిన్నమైనవి. పాండిచేరి, కారైకాల్‌లు తమిళంను, మాహే మళయాలంను, యానాం 
తెలుగును, చంద్రనాగూరు బెంగాలీని మాతృభాషలుగా కలిగి ఉన్నాయి. 


ఈ (ఫెంచికాలనీలు భారత భూభాగంలో చాలా చిన్న చిన్న ప్రాంతాలు. 
భారతావని సుమారు 10 లక్షల చదరపు మైళ్ళ విస్తీర్ణం ఉంటే ఈ ఫ్రెంచి కాలనీలన్నీ 
కలిపి రెండువందల చదరపు మైళ్ళ విస్తీర్ణం మాత్రమె. అందుకే వీటిని నెహ్రూ ఒక 
సందర్భంలో “ఇవి భారతదేశ ముఖముపై మొటిమల వలె ఉన్నాయి” అని 
వ్యాఖ్యానించాడు. 

భారతదేశం బ్రిటిష్‌ వారితో పోరాడి వారిని పారద్రోలి స్వతంత్రదేశంగా 
ఏర్పడినప్పటినుంచి ఫ్రెంచి ఇండియా ప్రజలలో కూడా స్వాతంత్రకాంక్ష అగ్నికి 
ఆజ్యం తోడయిన రీతిలో ఎగసింది. 1948లో భారత, (ఫ్రెంచి ప్రభుత్వాలు ఈ 
ఐదు కాలనీల గురించి ఒక ఒప్పందం చేసుకొన్నాయి. దీని ప్రకారం ఈ ఐదు 
కాలనీల (ప్రజలందరూ వారు భారతదేశంలో విలీనం చెందాలా వద్దా అనే విషయాన్ని 
“రిఫరెండం” ద్వారా తెలియచేయాలి. ఈ ఒప్పందానికి అనుగుణంగా 19, జూన్‌ 
1949న చంద్రనాగూర్‌ ప్రజలు రిఫరెండం జరుపుకొని భారతావనిలో విలీనమై 
తన “ఫ్రెంచ్‌ కనక్షన్‌” ను కోల్పోయారు. (12000 ఓట్లలో 7500 ఓట్లు భారతావనిలో 
విలీనానికి అనుకూలంగానూ, 114 ఓట్లు వ్యతిరేకంగాను పోల్‌ అయ్యాయి.) 

24 శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


చంద్రనాగూర్‌లో జరిగినట్లు పాండిచేరీలో జరగలేదు. 1948లో ఈ ప్రాంతాలలో 
జరిగిన ఎన్నికలు- (ఫైెంచిపాలన కొనసాగాలి అని కోరుకొనే వర్గానికి, ఈ కాలనీలన్నీ 
భారతావనిలో విలీనం కావాలి అని కోరుకొనే వర్గానికి మధ్య జరిగాయి. ఈ 
ఎన్నికలలో (ఫ్రెంచిపాలన కొనసాగాలని కోరుకున్న సోషలిష్టు పార్టీ ఘనవిజయం 
సాధించటంతో “రిఫరెండం” ప్రక్రియ అటకెక్కింది. ఈ ఎన్నికలలో భారీ ఎత్తున 
రిగ్గింగులు జరిగాయని, రిఫరెండం జరపటానికి తగిన పరిస్థితులు (ఫ్రెంచి కాలనీలలో 
లేవని భారత్‌ తన నిరసనను తెలియచేసింది. 


ఆ తరువాత ఈ కాలనీలలోని ప్రజలలో జాతీయభావాలు బలపడి, స్వాతంత్ర 
పోరాటస్సూర్తిని తెచ్చుకొని ఫ్రెంచి పాలనను అంతమొందించటానికి సుమారు ఐదు 
సంవత్సరాలు పట్టింది. పాండిచేరిలో మైంచిపాలనను అంతమొందించాలని 
ఉద్యమించిన వారిలో వి.సుబ్బయ్య, సెల్లాన్‌ నాయకర్‌, బాల సుబ్రమణియన్‌, ఎ. 
అరుళ్‌ రాజ్‌, ఎమ్‌. పెరియసామి, (శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య వంటివారు ముఖ్యులు. 


1948 ఎన్నికలలో (ఫ్రెంచి పాలనను కోరుకొనే పార్టీలు విజయం సాధించ 
టంతో (ఫ్రెంచి అధికారులకు ఆడింది ఆట పాడింది పాటగా ఉండేది. అవకాశవాద 
రాజకీయవాదులు, గూండాలను, రౌడీలను పోషిస్తూ ఫ్రెంచి వ్యతిరేక వాదులను 
చితకబాదించేవారు. ఈ విషయాలన్నీ ్రెంచి ప్రభుత్వానికి తెలుస్తూ ఉన్నప్పటికీ 
చూసీ చూడనట్లు వ్యవహరించేది. 

(ఫ్రెంచివారి తొత్తులైన రాజకీయనాయకులు వారి గూండాల స్వైరవిహారం 
1950 నాటికి పతాక స్థాయికి చేరుకొంది. పాండిచేరీలో ఎవరైన భారతదేశ మువ్వన్నెల 
జండాను తమ ఇంటిపై ఎగురవేస్తే, ఆ జండాను పీకి గోచీలుగా కట్టుకొని, హేళన 
చేస్తూ వారిని చితకబాది నానా అవమానాలకు గురిచేసేవారు. ఈ ఘోరాలను 
చూస్తు సహించలేని (శ్రీ దడాల తన రాజకీయ గురువుగా భావించే సెల్లాన్‌ నాయకర్‌తో 
ఈ విషయాలను చర్చిస్తూ ఉండేవారు. పాండిచేరీ (ఫ్రెంచి పాలననుండి విమోచనం 
చెందితే తప్ప ఈ అరాచకాలకు అడ్డుకట్ట పడదని వీరు అభిప్రాయపదేవారు. ఒకానొక 
సమయంలో శ్రీ దడాల తన ఉద్యోగానికి రాజీనామా చేసి సెల్లాన్‌ నాయకర్‌ 
నాయకత్వంలో ఉద్యమం ప్రారంభించాలని అనుకొనేవారు. 


xxx 


బొల్లోజు బాబా 25 


ఉద్యోగం నుంచి ఉద్యమంలోకి 


14, సెప్టెంబరు 1950న శ్రీ దడాల రాత్రంతా సెల్లాన్‌ నాయకర్‌ గారి 
ఇంటిలో కూర్చొని పాండిచేరీలో (ఫైంచిప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై పాండిచేరీ 
వచ్చిన భారత డిప్యూటి విదేశాంగ మంత్రి (శ్రీ కేస్మర్‌ కు ఇవ్వటానికి ఒక విజ్ఞాపన 
పత్రాన్ని తయారు చేయ్యటంలో పాలుపంచుకొన్నాడు. ఈ విషయం (ెంచివారికి 
తెలిసి, దేశద్రోహ నేరం కింద (శీ దడాలను అరెస్టు చేసి విచారణ చేపట్టటానికి 
గవర్నరు అనుమతి కోరారు. ఈ సంగతి తెలిసిపోవటంతో శీ దడాలే స్వయంగా 
తన ఉద్యోగానికి రాజీనామా లేఖ రాసి గవర్నరుకు పంపించాడు. 17సెప్టెంబరున 
Legisquet, Captain Bouhard అనే ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు, ఆ 
విజ్ఞాపన పత్రం కాపీ ఇవ్వమని లేకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్నోవలసి ఉంటుందని, 
“దేశద్రోహం నేరం క్రింద నిన్ను కాల్చి చంపేయగలం తెలుసా” అంటూ శ్రీ దడాలను 
బెదిరించారు. దానికి (శ్రీ దడాలకు ఆవేశం కట్టలు తెంచుకొని “నేను ఓ పిరికివానిలా 
చావను, నన్ను తాకితే నేనూ తిరిగి కాల్చగలను” అంటూ జేబులోని రివాల్వరు తీసి 
వారిని హెచ్చరించటంతో ఊహించని ఈ ప్రతిఘటనకు వారు బిత్తరపోయి 
స్తబ్బుకుండిపోయారట. 

శ్రీ దడాల రాజీనామా ఫ్రెంచి ప్రభుత్వంలో కలకలాన్ని సృష్టించింది. ఆ 
రోజు రాత్రి కొందరు గూండాలు [శ్రీ దడాల నివసించే వీధిలో కేకలు వేసుకొంటూ 
తిరిగారు. ఈయనకూడా తన రివాల్వర్‌తో అప్రమత్తంగానే ఉన్నాడు. అయినప్పటికీ 
తన రాజకీయ గురువు సెల్లాన్‌ నాయకర్‌ ఆదేశాలమేరకు రక్షణ కొరకు (్రీ దడాల 
29 సెప్టెంబరున భార్యపిల్లలతో భారతభూభాగమైన కడలూరుకు తన మకాం 
మార్చారు. అక్కడనుంచైతే బారత ప్రభుత్వ సహాయంతో ఈ ఉద్యమాన్ని ఇంకా 
సమర్థవంతంగా కొనసాగించవచ్చుననేది సెల్లాన్‌ నాయకర్‌ అభిప్రాయం 


26 శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


(ఫెంచి ఇండియా విలీన కూటమి 


కడలూర్‌లో ఉంటూ క్రీ దడాల కొంతమంది యువకులను ఉత్తేజ పరచి 
శ్రీ సెల్లాన్‌ నాయకర్‌ అధ్యక్షతన, తాను సెక్రటరీ గా “ఫ్రెంచి ఇండియా విలీన కూటమి” 
(French India Merger Congress) స్థాపించారు. (ఫెంచివారి తొత్తులయిన 
రాజకీయనాయకుల గూండాల అరాచకాలను అకృత్యాలను ఈ సంస్థ తన కార్యకర్తల 
ద్వారా సమర్ధవంతంగా తిప్పికొట్టేది. ఆ విధంగా (ఫ్రెంచి అనుకూల శక్తులకు 
సింహస్వప్పంగా మారారు శ్రీ దడాల. 

పాండిచేరీలో భారతదేశ అనుకూల ధోరణి ప్రదర్శించేవారిని, భారత త్రివర్ణ 
పతాకాన్ని తమ ఇళ్ళపై ఎగరేసిన వారిని ఫ్రెంచి ప్రభుత్వం అరెస్టులు చేసేది. 
(ఫ్రెంచిపాలన కొనసాగాలి అని భావించే కొద్దిమంది ఫ్రెంచి మద్దతుదారుల యొక్క 
గూండాలు ఇలాంటి జాతీయవాదులపై దౌర్జన్యాలు చేసేవారు. ఇంటినుండి బయటకు 
లాక్కొచ్చి చితకబాదేవారు. ఈ బాధలను తప్పించుకొనేందుకు కొంతమంది జాతీయ 
వాదులు (ఫ్రెంచి భూభాగాన్ని విడిచిపెట్టి కాందిశీకులుగా భారత సరిహద్దులలో 
తలదాచుకొనేవారు. ఇలాంటి వారందరకూ డ్రీదడాల ఆశ్రయం ఇస్తూ, (ఫ్రెంచి 
అనుకూల వాదులపై దాడులు చేస్తున్నాడని, అతడిని నిలువరించమని (ఫెంచి ప్రభుత్వం 
అనేకమార్లు భారత కౌన్సిల్‌ జనరల్‌కు పిర్యాదు చేసింది. అంతేకాక భారతప్రభుత్వం 
(శీ దడాలకు లోపాయికారీ మద్దతునిస్తూన్నదని కూడా (ఫైెంచి ప్రభుత్వం ఆరోపింబేది. 
పాండిచేరీలో ఉండే భారత కౌన్సిల్‌ జనరల్‌ (శ్రీ టాండాన్‌ ఈ ఆరోపణలు నిరాధారమని, 
(జీ దడాల అటువంటి దుశ్చర్యలకు ఏమీ పాల్పడలేదని 10 సెప్టెంబరు 1952 న 
ప్రత్యుత్తరం ఇచ్చాడు. (ర. Decolonization of French India, by Ajit K Neogy, 
Pno 197-210) 


పాండిచెరీ ప్రభుత్వ జనరల్‌ పరిపాలనాధికారి అయిన Petti J౮an మరొక 
స్నేహితునితో కలిసి, భారతభూభాగమైన దిండివనం వచ్చి ట్రీ దడాలను కలిసారు. 
శ్రీ దడాల ఫ్రెంచి వారి పక్షాన చేరినట్లయితే ప్రభుత్వంలో పెద్ద ఉద్యోగం ఇప్పిస్తామని, 
అలా ఇష్టంలేని పక్షంలో ఈ ఉద్యమాన్ని విడిచిపెట్టి భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి 
స్థిరపడినట్లయితే తరతరాలకు సరిపడా సంపదలను ఇస్తామని- ఇది (ఫ్రెంచి గవర్నర్‌ 
ఆండ్రై మెనార్ట్‌ పంపిన రాయబారమని వారు చెప్పారు. వారి ప్రతిపాదనలను 
శ్రీ దడాల నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అయినప్పటికీ శ్రీ దడాలను ఏ విధంగానైనా 


బొల్లోజు బాబా 27 


మనసుమార్చుకొనెలా చేయమని-యానాంలో ఆయనకు విద్యాబుద్దులు చెప్పిన ఫాదర్‌ 
గాంగ్లాఫ్‌ ద్వారా ప్రయత్నించాడు (ఫ్రెంచి గవర్నర్‌. ఫాదర్‌ గాంగ్లాఫ్‌ పట్ల శ్రీ దడాలకు 
అవ్యాజమైన గౌరవం ఉన్న కారణంగా (ైంచి వారి పక్షాన చేరమని ఆయన 
తెచ్చిన ప్రతిపాదనను తిరస్మరించటానికి ఎంతో మధన పడ్డారు. 


హీరో ఆఫ్‌ పాండిచేరీ 


(జీ దడాలను లోబరచుకోవటానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావటంతో 
ఇక చేసేదేమీ లేక ఫ్రెంచి ప్రభుత్వం ఎదురుదాడికి దిగి ఆయనపై ఉక్కుపాదం 
మోపటానికి సిద్ధపడింది. శీ దడాల రాజ[ద్రోహ నేరస్థుడని, పాండిచేరీనుండి 
పారిపోయి భారత భూభాగంలో తలదాచుకొని అక్కడనుంచి కూడా ఫ్రెంచి 
అధికారులను, పౌరులను వేధిస్తున్నాడని - అతడిని (ఫ్రెంచి ప్రభుత్వానికి అప్పగించ 
వలసినదిగా పాండిచేరీలో ఉండే (ఫ్రెంచి అంబాసిడర్‌ ద్వారా ఢిల్లీని కోరింది ఫ్రాన్స్‌. 
భారత (ప్రధాని శీ జవహర్‌లాల్‌ నెహ్రూ శ్రీ దడాల విషయం పరిశీలించమని 
అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి (శ్రీ రాజగోపాలాచారిని కోరాడు. కడలూరులో 
ఉంటూ (ఫ్రెంచి ఇండియా విలీనకూటమి సెక్రటరీ హోదాలో గ్రెంచికాలనీల 
విమోచన ఉద్యమాన్ని నడిపిస్తున్న శ దడాలను కలుసుకొని వాజ్యూలం తీసుకొని, 
ఈయన చేస్తున్న చర్యలను సమర్ధించి, రక్షణ కల్పిస్తానని హామీ ఇచ్చి వెళ్ళాడు 
(శ్రీ రాజాజి. అప్పటినుంచీ శ్రీ రాజాజి పాండిచేరీ కౌన్సిల్‌ జనరల్‌ థ్రీ ఆర్‌ కె టాండన్‌ 
వద్ద (శ్రీ దడాలను “హీరో ఆఫ్‌ పాండిచేరీ” అని సంబోధిస్తూ క్షేమ సమాచారాలు 
తెలుసుకొనేవారట. 

కొంతకాలం తరువాత థ్రీ దడాల, సెల్లాన్‌ నాయకర్‌, పెరుమాళ్‌ తదితరులు 
ప్రధాని శ్రీ జవహర్‌లాల్‌ నెహ్రూని, మైసూర్‌ ముఖ్యమంత్రి శ్రీ కె.సి.రెడ్డి ఇంకా 
ఢీ షేక్‌ అబ్బుల్లాల సమక్షంలో బెంగుళూరులో కలుసుకొని, (ఫ్రెంచి కాలనీల విమోచ 
నోద్యమంలో సహాయ పడవలసినదిగా విజ్ఞాపన పత్రం ఇచ్చారు. దీనికి నెహ్రూ 
సానుకూలంగా స్పందించాడు. 

ఇదిలా ఉండగా ట్రీ దడాల ఆయన కార్యకర్తల పట్ల భారతప్రభుత్వం ఏ 
విధమైన చర్యలూ తీసుకోకపోవటంపై (ఫెంచి ప్రభుత్వం అసహనంతో ఉండేది. 


28 శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


అంతర్జాతీయ పరిశీలనా బృందంతో శీ దడాల 


ఫ్రెంచి కాలనీలు భారతదేశంలో విలీనం కావాలంటే 1948లో చేసుకొన్న 
భారత్‌-(ఫెంచి ఒప్పందం ప్రకారం ప్రజలందరు పాల్గొనే సాధారణ ఎన్నికల ద్వారా 
రిఫరెండం జరగాలి. ఇట్టి రిఫరెండపు ఎన్నికలలో ఎప్పటిలాగే రిగ్గింగులు, బెదిరింపులు 
ఉన్నట్లయితే వచ్చే ఫలితం (ఫెంచివారికి అనుకూలంగా ఉండవచ్చుననే అనుమానాలు 
తలెత్తాయి. అందువల్ల రిఫరెండం జరపటానికి తగిన పరిస్థితులు ఈ (ఫ్రెంచి 
కాలనీలలో లేవని భారత్‌ అంతర్జాతీయంగా తన నిరసనను తెలియచేసింది. 


భారతదేశంలోని (ఫ్రెంచి కాలనీలలో రిఫరెండం జరపటానికి తగిన పరిస్థితులు 
ఉన్నవా లేవా అనే విషయాన్ని అధ్యయనం చేయటానికి అయిదుగురు సభ్యులున్న 
పరిశీలనా బృందాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం నియమించింది. ఈ బృందం 
1951 మార్చిలో పాండిచేరీలో అడుగుపెట్టింది. ఈ బృందంలో ఒకరైన Holgar 
Anderson విచారణ జరపటానికి యానాం వచ్చారు. థ్రీ దడాల పాండిచేరీనుండి 
యానాం వచ్చి ఆయనకు -(ఫెంచికాలనీలలో రిఫరెండం జరిపే పరిస్థితులు లేవని, 
జరిపితే పెద్దఎత్తున రిగ్గింగు జరిగే అవకాశం ఉందని అంటూ ఇక్కడి పరిస్థితులను 
ఒక విజ్ఞాపన పత్రం ద్వారా తెలియచేసారు. HOlgar Anderson గౌరవార్థం 
కాకినాడలో ఫాదర్‌ 00 గారి ఇంట్లో ఇచ్చిన విందుకు థ్రీ దడాల వెళ్ళి వారికి 
(ైంచికాలనీల విమోచనాన్ని వివరించారు. ఈ సందర్భంగా క్రీ దడాల 
అభిప్రాయాలను Holgar Anderson తన రిపోర్టులో ఇలా నమోదు చేసాడు. 


Mr. Anderson : కాకినాడలోని ఫాదర్‌ 01౦ ద్వారా నీవు నిష్టకలిగిన కాథలిక్‌వని, 
కమ్యూనిష్టు వ్యతిరేకివని, అమెరికా పద్దతులను సమర్ధించేవాడివని తెలుసుకొన్నాము. 
మరి నీవు రష్యాని ఇష్టపడే భారత ప్రభుత్వాన్ని ఎందుకు సమర్ధిస్తున్నావు? 


శ్రీ దడాల : నాకు దేవుడే ప్రధమ ప్రాధాన్యం. తరువాతే నా కుటుంబం, నా దేశం. 
భారతదేశ ప్రధానమంత్రికాని, పెద్దపెద్ద నాయకులు కానీ కమ్యూనిష్టులని, నేను 
వారి తరపున పోరాడుతున్నానని కానీ నేను అనుకోవటం లేదు. నెహ్రు అతని 
అనుచరులు తమ అలీనతా విధానాల ద్వారా ప్రపంచశాంతి సిద్ధిస్తుందనే అభిప్రాయంతో 
ఉన్నారు. నెహ్రూ తదితరులు రష్యాపట్ల సానుకూల వైఖరి ఉన్నప్పటికీ అమెరికా 
విధానాలకు వారు అనుకూలం. కమ్యూనిష్టులకు వ్యతిరేకం. ఆంధ్రా, తెలంగాణలలో 
చాలా క్రూరంగా కమ్యూనిష్టులను అణచివేసారు. 


బొల్లోజు బాబా 29 


బృందంలోని సభ్యుడు: (ఫ్రెంచి ప్రభుత్వాన్ని ప్రజలు ఇష్టపడుతున్నారన్న విషయాన్ని 
నీవెందుకు అంగీకరించవు? 

శ్రీ దడాల : పాండిచేరీలోని ప్రతిఒక్కరి కంటే కూడా నాకు ఫ్రెంచి ప్రభుత్వం అంటే 
ఎక్కువ ఇష్టం కానీ నా ఆశయం స్వయంపరిపాలనా శక్తి కలిగిన ఐక్య భారతావని. 
నిజమే ఇష్టపడుతున్నారు. వారు (ఫ్రెంచివారి మర్యాద, సంస్కారాలను గౌరవిస్తారు 
కానీ ఫెంచి కలోనియలిజం (వలసపాలన) పట్ల ఇష్టం లేదు. 


బృందంలోని సభ్యుడు : శాంతియుతంగా జీవిస్తున్న ఫ్రెంచి విధేయులైన పౌరులపట్ల 
నీవు గూండాలను పురిగొల్పావని నీపై ఆరోపణలు ఉన్నాయి. 


శ్రీ దడాల : గూండాలు, దేశద్రోహులైన నాయకులే విదేశీ వలసరాజ్యం పట్ల విధేయులై 
ఉంటారు. శాంతియుత జీవనం చేసుకొనే పౌరులు మా పక్షానే నిలిచి ఉన్నారు. 
అందుచేత శాంతియుత పౌరులపై గూండాయిజం చేయటమన్న ప్రశ్న ఉదయించదు. 
అంతే కాక శాంతి కాముకులైన పౌరులను (ఫ్రెంచి విధేయులైన నాయకులయొక్క 
గూండాల నుంచి మేము రక్షిస్తున్నాం. 


బృందంలోని సభ్యుడు : ప్రజా ఎన్నికలలో నెగ్గిన నాయకులు రిఫరెండం విషయంలో 
చెప్పిన అభిప్రాయాలు ప్రజా అభిప్రాయాలు కావని నీవెలా చెప్పగలవు? 


శీ దడాల : పాండిచేరీలో జరిగిన ఎలక్షన్లు ప్రపంచంలోనే అత్యంత దారుణంగా 
రిగ్గింగ్‌ చేయబడిన ఎలక్షన్లని Maurice Shoeman ఫ్రెంచిపత్రికలలో కుండబద్దలు 
కొట్టినట్లు చెప్పాడు. సోషలిస్టు ప్రతినిధులమని చెప్పుకొనే ఈ కుహనా నాయకులను- 
స్థానిక పోలీసులు, అధికారులు కుమ్మక్నయి ఎన్నుకోవటం జరిగింది. వీళ్లంతా 
(ఫ్రెంచి ప్రభుత్వ సహాయంతో డబ్బు సంపాదించుకోవాలనుకొనే “చిత్తంప్రభూ గాళ్ళు”, 
వీళ్ళు ఫ్రాన్స్‌కి విధేయులు కారు. ఎవరికీ విధేయులు కారు. డబ్బుకి మాత్రమే 
విధేయులు. వీరు కొంతకాలం వి. సుబ్బయ్య (పాండిచేరీ కమ్యూనిస్టు నాయకుడు) 
వెనకాల తిరిగారు. ఆయనకు వెన్నుపోటు పొడిచి, అధికారం కొరకు గవర్నర్‌ బారన్‌ 
వెనక చేరారు. వాళ్ళు ప్రస్తుతం ప్రజలను లూటీ చేస్తున్నా చూసీచూడకుండా 
ఉంటున్న గవర్నర్‌ ఆండ్ర మనార్జ్‌ కు విధేయులై ఉన్నారు. వారికి రష్యా లేదా చైనా 


30 శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


కానీ ఇంకా ఎక్కువ ధనాన్నివ్వచూపితే (ఫ్రెంచి ప్రభుత్వానికి కూడా వెన్నుపోటు 
పొడవటానికి వెనుకాడరు. ఇట్టి అవకాశవాదులనా (ఫ్రెంచి ప్రభుత్వం, ప్రపంచం 
పరిగణలోకి తీసుకోవలసినదీ? ఇట్టి వ్యక్తులా రిఫరెండంని నిర్ధశించేది? 

అంటూ [శ్రీ దడాల అనేక కరపత్రాలను, తన వాదనను సమర్ధించే లిఖిత 
సాక్ష్యాలతో కూడిన పెద్ద ఫైలును వారికి అందచేసాడు. ఒక నెల తరువాత ఆ 
బృందం పాండిచేరీలో రిఫరెండం జరపటానికి సరైన పరిస్థితులు లేవని పేర్కొంటూ 
తమ నివేదికను సమర్పించింది. 

అంతర్జాతీయ పరిశీలనా బృందం ఎదుట జాతీయవాదుల వాదన వినిపించటంలో 
శ్రీ దడాల పాత్ర మరువరానిదని సెల్లాన్‌ నాయకర్‌ పేర్కొన్నారు. 


అంతర్జాతీయ పరిశీలనా బృందం (యెంచి ఇండియా నాయకులతో 


(ఫ్రెంచిప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు నెబూ సంపతింప్పులు 

మ మదరాసు అకొబరు9 భారత 
ఇచ్చిన నేపథ్యంలో- సెల్లాన్‌ నాయకర్‌, (ప్రధాని వెహూగాకు నిన్న ర్యాలి 
శ్రీ దడాల తదితరులుండగా వారి ఆటలు | గ వ్హేతీరి పత షి 


= నాలుగు (ఫెంచి సెటిలె,ంటులను8డి 
సాగవని (మంచి అనుకూల వాదులు కచ్చిక గాంచి ia OS 


తలచి వీరిని తుదముటించాలని భావించారు. లను కొందరిని కలుసుకొని చర్చించారు 
ప ఈ రెయబారంలో (శీ సీ ఇ భర 
29, ఆగస్టు 1952 న సెల్లాన్‌ నాయకర్‌ ఆంధ్రపత్రిక - 10-10-1952 


ఇంటిలోకి రౌడీలు ప్రవేశించి ఆయనపై కాల్పులు జరపగా ఆయన తీవ్రంగా గాయపడి 
వైద్యం కొరకు మద్రాసు జనరల్‌ హాస్పటల్‌ లో చేరారు. 


9 అక్టోబరు, 1952న ్రీదడాల, (్రీ పెరుమాళ్‌, శ్రీ జవేరి, (శ్రీ క. కుమరన్‌ 
తదితరులు మద్రాసు రాజ్‌భవన్‌ లో బసచేసిన ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రుని 
కలిసి పాండిచేరీలో జరుగుతున్న దురాగతాలను వివరించారు. వీరికి తగిన సహాయ 
సహకారాలు అందించమని (శ్రీ నెహూ తమిళనాడు కాం([గైసు నాయకులను 
ఆదేశించారు. ఈ విషయం 10 అక్టోబర్‌, 1952 నాటి ఆంధ్రపత్రిక లో -నెహ్రూగారు 
దాదాపు గంటన్నరసేపు మాహే, కారైకల్‌, యానాం పాండిచేరీ మొదలైన నాలుగు 
ఫ్రెంచి సెటిల్మెంటులనుండి వచ్చిన (్రెంచ్‌ ఇండియా నాయకులను కొందర్ని 
కలుసుకొని చర్చించారు అని వార్తగా వచ్చింది. 


బొల్లోజు బాబా 31 


అదే రోజు మద్రాసులో జరిగిన బహిరంగ సభలో ప్రధాని జవహర్‌లాల్‌ 
నెహ్రూ, సెల్లాన్‌ నాయకర్‌పై జరిగిన హత్యోదంతాన్ని ప్రస్తావించి, దీనికి బాధ్యులైన 
వారిని ఇప్పటివరకూ (ఫ్రెంచి ప్రభుత్వం అరెస్టుచేయకపోవటాన్ని ఖండించారు. 


పాండిచేరీ కౌన్సిల్‌ జనరల్‌గా థ్రీ కేవల్‌సింగ్‌ రాక 


అప్పటివరకూ పాండిచేరీలో భారత కౌన్సిల్‌ జనరల్‌గా పనిచేసిన R.K. Tandan 
స్థానంలో 1953 మార్చినెలలో శీ Keval Singh వచ్చారు. ఇతను చాలా చురుకైన 
అధికారి. ఎత్తుకు పై ఎత్తులు వేయగలిగే అపరచాణుక్యుడు. పాండిచేరీలోని 
స్వాతంత్ర్యపోరాటానికి భారతదేశం తరపున ఎంతో సహాయపడిన జాతీయవాది. 
పాండిచేరీ స్థానిక ప్రజలలో జాతీయభావాలను రేకెత్తించి ఫ్రెంచి కాలనీలను విముక్తి 
మార్గంలో పరిగెత్తించిన క్రాంతదర్శి ఇతను. శీ కేవల్‌సింగ్‌ పాండిచేరీలో అడుగుపెట్టిన 
వెంటనే శీ దడాలను, సెల్లాన్‌ నాయకర్‌ను కలుసుకొన్నాడు. తదనంతరం పాండిచేరీలోని 
కొందరు జాతీయవాదులు కడలూర్‌లో సమావేశమై “కేంద్రవిలీన అనుకూల కూటమి” 
(French India Central Pro Merger Congress) పేరుతో ఒక సంస్థను 
స్థాపించి, దానికి సెల్లాన్‌ నాయకర్‌ను అధ్యక్షునిగా, శీ దడాలను సెక్రటరీగా 
ఎన్నుకొన్నారు. వీరంతా కలిసి కేవల్‌సింగ్‌ సూచనలమేరకు (ఫ్రెంచికాలనీల 
విమోచనోద్యమాన్ని తీవ్రతరం చేసారు. 


పాండిచేరీలో క్రియాశీలకంగా ఉన్న 
కొంతమంది (ఫైంచివిధేయ నాయకులను 
కేవల్‌సింగ్‌, ఢిల్లీ తీసుకొని వెళ్ళీ అక్కడ వారికి 
ఈ (ఫైెంచికాలనీలు భారతావనిలో విలీనం 
కావాల్సిన అవసరాన్ని వివరించి వారిని జాతీయ 
వాదులుగా ఒప్పించటం జరిగింది. అలా అంత 
వరకూ (ఫ్రెంచి విధేయుడిగా ఉంటూ ఒక్కసారిగా , 
భారతదేశ అనుకూలవాదిగా మారినవారిలో yp Re. 
శీ Goubert (గుబేర్‌) ఒకరు. ఈయన తన శ్రీ కేవల్‌ సింగ్‌ 
సహచరులైన ముత్తుపిళ్ళై, ముత్తుకుమరప్ప రెడ్డియార్‌, వి. వెంకటసుబ్బారెడ్డియార్‌, 
వెంకట సామిరెడ్డియార్‌ వంటివారితో కలిసి పాండిచేరీలోని నెట్టుపాకం అనే 


32 శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


ప్రాంతంలో భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి (ఫ్రెంచి ప్రభుత్వంపై తిరుగుబాటు 
చేసారు. ఈ ఊహించని పరిణామానికి ఖీన్నులైన (ఫ్రెంచి అనుకూల వాదులు గుబేర్‌ 
స్థానంలో కొత్తనాయకుడిని ఎన్నుకొని భారతదేశ అనుకూల జాతీయవాదులపై 
దాడులను ముమ్మరం చేసారు. 


పాండిచేరీని భారతావనిలో |M, GOUbert. now conducting the 
విలీనం చేయడానికి ఫ్రెంచి కాలనీలలో par campaign from the oute 


అనేక సంస్థలు తమ శక్తిమేరకు Jo erent Edn Cue. Mr, 
9 fs 

కృషిచేస్తున్నవి. వీటిలో- గుబేర్‌ 

ఆధ్వర్యంలో పాండిచేరీలో ౯౧౪౧౦౧ 
India Socialist Party, పాండిచేరి 
కమ్యూనిస్టు నాయకుడు వి. సుబ్బయ్య 
నాయకత్వంలో నడుస్తున్న French India Communist Party, పాండిచేరిలో 
సెల్లాన్‌ నాయకర్‌ ఆధ్వర్యాన Frenh India Central Pro Merger Congress 
సంస్థ, మాహేలో 1|.K. KUMaran అధ్యక్షునిగా ఉన్న Mahajanasabha పార్టీ, 
కారైకాల్‌లో (్రీరామగ్రీనివాసన్‌ నాయకత్వంలో National Youth Congress 
లాంటి సంస్థలు (ప్రముఖమైనవి. ఎవరికి వారే యమునాతీరే రీతిలో ఈ సంస్థలన్నీ 
పనిచేసేవి. ఈ సంస్థలన్నింటిని ఏకం చేయగలిగితే మరింత సమర్ధవంతంగా విమోచ 
నోద్యమాన్ని నడిపించవచ్చునని కాంగ్రెస్‌ పార్టీ భావించింది. ఈ సంస్థలన్నింటిని 
ఒక తాటిపైకి తీసుకొచ్చి ఉద్యమాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో, తమిళనాడు 
కాంగ్రెస్‌ నాయకుడైన శ్రీ కె. ఎస్‌.వెంకట రామన్‌ ఏప్రిల్‌ 5, 1954న ఈ సంస్థలకు 
చెందిన నాయకులనందరినీ కడలూర్‌లోసమావేశపరచటం జరిగింది. 


cker, 
౧15 connection Mr, V, Sub: 
Indian Express -April 6, 1954 


శీ దడాల ప్రెంచి ఇండియా సెంట్రల్‌ ప్రొ మెర్టర్‌ కాంగ్రెస్‌ ఫ్రంట్‌ తరపున 
ఈ సమావేశానికి హాజరు అయినట్లు ఏప్రిల్‌ 6, 1954 నాటి ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ 
పత్రికా వార్త ద్వారా తెలుస్తున్నది. యానాం తప్ప ఇతర అన్ని (ప్రెంచి కాలనీలకు 
చెందిన విలీనోద్యమ నాయకులు ఆ సదస్సుకు హాజరుకాగా, యానాం తరపున 
ఎవరూ ప్రాతినిథ్యం వహించలేదు. బహుశా ఆ లోటును శ్రీ దడాల తీర్సారని 
అనుకోవచ్చు. 
బొల్లోజు బాబా 8383 


ఈ నేపథ్యంలో 11 ఏప్రిల్‌ 1954న కేవల్‌ సింగ్‌ ఆధ్వర్యంలో జాతీయ 
వాదులందరూ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో “ఫ్రెంచి కాలనీలు విముక్త 
మవ్వాలంటే నాలుగు (ఫ్రెంచి కాలనీలలో ఏదో ఒకదానిని సంపూర్ణంగా చేజిక్కించు 
కోవటమే సరైన మార్గమని అనగా, ఆ విధంగా చేస్తామని ఏ ఒక్కరూ ముందుకు 
రాకపోవటంతో కేవల్‌సింగ్‌ ఎంతో నిరుత్సాహ పడ్డారు. 


కేవల్‌ సింగ్‌ కారులో ్రీ దడాలను ఇంటివద్ద దించుతూ “ఏదోఒక ప్రాంతాన్ని 
స్వాధీన పరుచుకోవటం అనే ఆలోచనపై నీవేమనుకొంటున్నావు” అని ప్రశ్నించాడు. 
అపుడు శ్రీ దడాల దృఢనిశ్చయంతో “నేను రేపే యానాన్ని భారతావనిలో విలీనం 
చేయటానికి బయలుదేరతాను” అని అన్నారు. దీనికి కేవల్‌సింగ్‌ సంతోషపడి, మంచి 
ఆలోచన. వెంటనే బయలుదేరు. నీకు ఏ సహాయం కావాలన్నా నేను అందిస్తాను 
అని హామీ ఇచ్చారు. 

శ్రీ దడాలకు, ఇతర యానాం ఉద్యమకారులకు సహాయపదమని కాకినాడకు 
చెందిన కాంగ్రెస్‌ నాయకులకు, కాకినాడ కలెక్టరుకు కేవల్‌ సింగ్‌ ఆదేశాలు ఇచ్చారు. 
ఆ ఆదేశాల మేరకు థ్రీ దడాల ఆధ్వర్యంలో నడిచిన యానాం విమోచనో ద్యమానికి 
తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్‌ నాయకత్వం, అధికార యంత్రాంగం, ప్రసార 
మాద్యమాలు - తమ సంపూర్ణ సహాయ, సహకారాలు అందించాయి. 


xxx 


34 శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


యానాం విమోచనోద్యమం - (శీ దడాల 


యానాంను భారతావనిలో విలీనం చేయాలనే తన ఆకాంక్షను శ్రీ సెల్లాన్‌ 
నాయకర్‌కు చెప్పగా - “యానాం ప్రజలలో ఎక్కువమంది ఫ్రెంచి విధేయులు, ఈ 
కార్యం సఫలీకృతమౌతుందా” అనే సందేహాన్ని ఆయన వ్యక్తం చేసాడు.“ఈ కార్యం 
భారతావని నా భుజస్కంధాల పై పెట్టిన బాధ్యతగా భావిస్తున్నాను. ఈ సమరంలో 
తప్పక విజయం సాధించి తిరిగి పాండిచేరి వస్తాను” అంటూ శీ దడాల 18, 
ఏప్రిల్‌ 1954న యానానికి ప్రయాణం కట్టారు. 


అప్పట్లో యానాం ఎలా ఉందేదంటే- పాండిచేరీకి 900 కిలోమీటర్ల దూరంలో 
ఉండటం వలన ఇక్కడ సరైన అభివృద్ధి పనులు జరగలేదు. 1954లో యానాం 
జనాభా 1500 మాత్రమే. అయినప్పటికీ ఫ్రెంచ్‌ ప్రభుత్వానికి యానాం పట్ల ప్రేమ 
ఉండేది. ఎక్కువగా పనిలేకపోయినప్పటికీ (ఫైంచి దేశస్థులు ఇక్కడ అడ్మిని(స్టేటర్లు, 
జడ్జిలు, పోలీసు ఉన్నతాధికారులుగా నియమించబడేవారు. అందువల్లనే ఎడ్మినిష్టే 
టర్‌ను “పెద్గొరి” అని ఆయన బంగళాను పెద్దార బంగళా అని స్థానికులు పిలుచుకొనే 
వారు. ఆ రోజుల్లో ఫాన్లు, విద్యుత్‌ దీపాలు లేవు (యానానికి కరెంటు (1962 లో 
వచ్చింది). తాగటానికి శుభ్రమైన నీరు, తెల్లవారు తినే ఆహారం, వారి పిల్లలు 
చదువుకోవటానికి సరైన స్కూల్స్‌ కూడా యానాంలో ఉండేవి కావు. అయినప్పటికీ 
వారు ఇక్కడ ఉన్నంతకాలము అంకితభావం, సేవాతత్సరతతో పనిచేసేవారు. 
అందువలననే యానాం ప్రజలలో ఎక్కువమంది ఫ్రెంచ్‌ విధేయులై ఉండేవారు. 

యానాంలో (ఫైెంచి విధేయులైన సమతం కృష్ణయ్య, కాపగంటి బులిమంగరాజు 
ఇంకా వారి అనుచరులు కొంతమంది 1954, ఏప్రిల్‌ 6న యానాం మున్సిపల్‌ 
కౌన్సిల్‌లో ఫ్రెంచిపాలన కొనసాగాలని ఒక తీర్మానం చేసి పాండిచేరి పంపించారు. 
ఈ తీర్మానం ఆధారంగా - యానాం ప్రజలందరూ ్రెంచిపాలనను కోరుకుంటున్నారనీ, 
బొల్లోజు బాబా తర్‌ 


వారంతా ్రెంచి విధేయులనీ, అక్కడ 
అసలు జాతీయవాద ధోరణులు లేనే లేవని 
(ఫెంచి ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం 


జరపింది. 


(ఫ్రెంచి కాలనీల ప్రజల భవితవ్యంపై 
అప్పటికే కాంగ్రెసు పార్టీ జాతీయ స్థాయిలో 
ఒక నిర్ణయాన్ని తీసుకొని ఉంది. తదను 
గుణంగా ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెసు కార్యవర్గం 
శ్రీ బెజవాడ గోపాలరెడ్డి అధ్యక్షతన జరిగిన 
ఒక సమావేశంలో - (ఫెంచికాలనీలను 
భారతదేశంలో విలీనం చేయాలని 
జరుగుతున్న ఉద్యమాల పట్ల సానుభూతి 
ప్రకటిస్తూ వారి ఉద్యమాలు జయప్రదం 
కావాలని శుభాకాంక్షలు తెలుపుతూ ఒక 
తీర్మానం చేసారు. ఆంధ్ర కాంగ్రెస్‌ 
నాయకులను యానాం విలీనోద్యమానికి 
సహకరించమని కేవల్‌సింగ్‌ కోరి ఉండటం 
ఈ ప్రకటన వెనుక కారణం కావొచ్చు. 


ఫ్రెంచిఇందీయా 
ఉద్యమ ం 


ఆం(ధశకాం౦ U ను 

శుభాకాంనశులు 

" (కఆం(ధ పత్రిక” విలేఖరి) 

విజయవాొడ్క ఏపిలు 9% భా రత 
చేళంలోని _ఫెంచి తదితర వి బేశిస్టావ 
శాలను భారతదేశంలో విలీనం శాయ్యా 
లని జరుగుతున్న ఉద్యమాలపట్ల సౌను 
భూతి (పకటిన్తూ వారి ఉ ద్య నూలు 
జయ్మపడం కొవాలని కుభాకాంత్నులు 
సంపుతకూ ఆంధ పరేశి కౌం(ాసు 
"కార్యవర్గం ఈసాయం( తం శీబెజ 
భాడ గోపొలరెడ్డిగారీ అధ్యమతనసమా 
"వేశ మై తీర్మానించారు. 

ఈ; పాంతెలలో జరుగుతుస 
ఉద్యమాలకు నెతికంగాను తదితర 
గానూ, బలం ఇవ్వాలని 'శ్వతీం 
(తంగా (పకటించుకున్న క్ల మ్యూను 
లను కొరత జిశంలో విలీసం అయినట్లు 


| భావిబ్వ (పకటించాలని భారత్యపభు 
'తె్యన్ని కోగాతూ శీర సంఖ్యా గు. 


కాకనాపకు = మొ ఏ౦ లో:రేమో న్న 


ఇలాంటి నేపథ్యంలో 1954 ఏప్రిల్‌ కావ్వ్పింకో చేర్చాలని జరుగ తున్న 


14న శీ దడాల యానాం లో దిగారు. 

యానాన్ని భారతావనిలో విలీనం 
చేయాలనే తన సంకల్పాన్ని చెప్పినప్పుడు 
స్నేహితులు, బంధువులు- ఆ ఆలోచన 
ప్రమాదకరమైనదని, పరిస్థితులు తిరగబడితే 


(_ఫం-ద్మెగామము యానాంను అంధ్ర | 
| 


(సయత్నో లసక్లు సగం శిముస్సుతిః | 


a ముందీ టు న క | 
క గానునన్న ఆం సగ ౦ లి 
ఇరుసయర్నాలు సఖలం కోవాలని 
ఆశింజారు, | 


ఆంధ్రపత్రిక - ఏప్రిల్‌ 13, 1954 


రాజద్రోహనేరాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని నిరుత్సాహపరిచారు. అయినా తన దృఢ 
చిత్తాన్ని మార్చుకోలేదు. ఆశయ సాధనలో నిరుత్సాహ పడలేదు. 


36 


శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


న. 


యానాం లో 


rN 
విబినికరణ కమిటీ 
ప్రుదుకే ర, ఏల్‌ 21 
రిఫరండం శేకుండా [ఇంచి 
యానాంను ఇండియాలో. కిలిపనేయా 
లని కోరుతూ యానాం బ్రాలు ఓక 
“ాలెర్ట వరణ సమితీని ఎన్నుకున్నట్లు 
బాసలు వాయి యానాం "కౌ 
వాడకు 16" "మైళ్‌ దూరంలో. ఊంగి. 
నారాయణ అధ్యక్షుడుగా శ్రీ షి 
ఖాయం శకరాచారి "కార్యదర్శిగా ఎన్ను 
కోబగారు, 'సక్యా( హానికి వలంకీ గ; 
® mm 
చేతుతున్నట్లుగా కూడ "తెలుస్తున్నది 
(లి par] 
ఈలోగా, సిల్‌ 20 ఉదయం 
నుంచి యానారా ఇండియాల మభ్య 
బన్సులు ఆగిపోయాయి. యానాంలో 
భారళబస్సులు నిలిచే స్థలాన్ని తీసివేసి 
“సరినాబ్బుకి ఇవతల పారు, 
ES 


విశాలాంధ్ర ఏప్రిల్‌ 21, 1954 _ 


తాత నా తపు 


"వంకల 


శ్రీ కేవల్‌సింగ్‌ సూచన మేరకు ఆంధ్ర 
కాంగ్రెస్‌ నాయకులతో సంప్రదింపులు జరిపాడు. 
కాకినాడలో నివసించే తూర్పు గోదావరి 
జిల్లా కాంగైస్‌ నాయకులను కలుసుకొని 
పరిచయాలు ఏర్పరచుకొన్నారు. 


దీనికి సంబంధించిన ఒక వార్త 
యానాంలో విలీనీకరణ కమిటీ పేరిట 
ఏప్రిల్‌ 24, 1954 నాటి విశాలాంధ్ర 
పత్రికలో వచ్చింది. దీనిలో ఈ కమిటీకి 
క్రీ పైడా వెంకట నారాయణ, అధ్యక్షుడిగా, 
శ్రీ ప్రతివాది భయంకరాచారి కార్యదర్శిగా 
ఎన్నుకోబడ్డారని ఉన్నది. వీరిద్దరూ కాకినాడకు 
చెందిన ప్రముఖ కాంగ్రెస్‌ నాయకులు. 
ఈ వార్త పుదుచ్చేరి నుంచి ఇచ్చినట్లు 
ఉంది. బహుశా యానాంలో లీనీకరణ 
కమిటీ ఏర్పరచి ఆ వార్తను శ్రీ దడాల 
పుదుచ్చేరీలోని కేవల్‌ సింగ్‌కు పంపించి 


ఉంటారు. దాన్ని ఆయన పత్రికలకు ఇచ్చి ఉండొచ్చు. 
శ దడాల యానాం వెలుపల భారతభూభాగంలో బహిరంగ సభలు నిర్వహించి 


ప్రజలకు విలీన అవసరాన్ని తెలియచేస్తూ ఉపన్యాసాలు ఇవ్వటం, యానాంలోకి 
సరుకుల రాకపోకలను నిలుపుచేయటం వంటి చర్యల ద్వారా (ఫ్రెంచి అధికారులకు, 
(ఫైంచిపాలన కొనసాగాలని కోరుకొనేవారికి కంటగింపుగా మారాడు. యానాం 
ప్రజానాయకులెవరూ ఇతనితో అప్పటికి ఇంకా కలవలేదు. 

యానాం విలీనీకరణ కమిటీ ఆధ్వర్యంలో 21 ఏప్రిల్‌, 1954న వందమంది 
విద్యార్థులు భారతజాతీయ పతాకాన్ని ధరించి కాకినాడనుండి వచ్చి యానాం వంతెనకు 
అవతల భారతభూభాగంలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసారు. ఈ సభకు సుమారు 
5 వేలమంది ప్రజలు వచ్చారు. ఈ సభకు కాకినాడకు చెందిన రిటైర్డ్‌ జడ్జ్‌ 
37 


బొల్లోజు బాబా 


శ్రీ కస్తూరి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సభలో (శ్రీ దడాల, భయంకరాచారి, 
వి.వి.ఎస్‌. పాత్రుడు, శర్మ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. కొంతమంది విలీన 
వ్యతిరేకులు ఈ సభలో అల్లరి చేయటానికి ప్రయత్నించగా భారత పోలీసులు వారిని 
యానాం సరిహద్దులలోకి పంపించి వేసారు (హిందూ, 22 ఏప్రిల్‌, 1954) 

(శ్రీ దడాల, ప్రతివాద భయంకరాచారి, డిఎస్‌. ఆర్‌. సోమయాజులు, శ్రీ కొంపెను 
సుబ్బారావు గార్ల ఆధ్వర్యంలో కాకినాడనుండి యానాంకు సరుకులు చేరవేస్తున్న 
బళ్లను 24, ఏప్రిల్‌ 1954న నిలిపి తిరిగి కాకినాడకు పంపించివేయటం జరిగింది. 
ఈ పికెటింగ్‌ లో సుమారు 100 మంది కార్యకర్తలు పాల్గొన్నారు (హిందూ: 28, 


ఏప్రిల్‌ 1954) 
ఏప్రిల్‌ 27, 1954న యానాం సరిహద్దులో 


శ్రీ పైండా వెంకటనారాయణ, కస్తూరి సుబ్బారావు, 
ఆర్‌.దడాల, (ఫ్రెంచి ఇండియా మెర్డర్‌ కాంగగైస్‌ 
కార్యదర్శి హోదాలో), భయంకరాచారి, వి.వి. ఎస్‌. 
పాత్రుడు, ఆర్‌. శర్మల ఆధ్వర్యంలో ఒక సభ జరిగింది. 
ఈ సభలో వక్తలు (ఫ్రెంచి “యానాం ప్రజలు ఈ 
ఉద్యమాన్ని బలపరచాలని, లేనట్లయితే చిక్కుల 
పాలగుదరనీ” ముక్తకంఠంతో హెచ్చరించారు. కాకినాడ 
నుంచి యానాం వెళ్ళే బస్సులు సరిహద్దులోనే ఆగిపోతున్నవి. 

ఈ సభను భగ్నం చేయటానికి యానాం 
అధికారులు (ప్రేరేపించిన త్రాగు బోతులు, గూండాలు 
యానాంవైపు సరిహద్దు వద్ద నిలుచుని విలీనోద్యమ 
కారులను బండబూతులు తిట్టటం, భారత ప్రభుత్వం 


నశించాలి, ఫైెంచి జండాకు జై అంటూ నినాదాలు 
చేసారు. 


“-యానాంలొ = 


(క్వకీయ విలేఖరి 

Tir, వీ విల్‌ nN: wo 
చాస్యంనుండి యాశాంకు విము కీ కలి 
గించే ఉద్యమము ఉఊధృతము చెందు 
శున్న డి. శౌాకిశాడ కార్యాచరణ ఛం 
ఘం యాజనూన్యమున యాశా9 సరి 
జూద్దులో బహిరంగఫభలః జరుగుతు 
న్న, భొరతజీశంలో విదేశ స్థాన 
రాలు ఉండటానికి వీలుల్న ,, భరత 
జేశేయు స్వతంత్రం సంపోదించిన తరు 
జార (ఫంచ పళుళ్వ యా జమాన్య 
మున ఉన్న (పజేకాలవాడ స్వాళం 
శ్యం పకటించవలని యున్న దనీీ 
బలహీనమెన (ఫెంచి అధిశౌరమును 
నము్యుకొని' యాగశాల ప్రజలు వ్యవనా 
రీంచచిన చిక్కు లపొ అసదురని భారత 
'జేళములో కలియాటకు ఏర్పడిన ఉద్య 
ము నును (ఫెంచి భూభాగములో 
నున్న ప్రజలు బలపరచవలనీనదని 
"ాచ్చరీన్తూ ళీ సైండా వింకటబారా 
యణ్య శస్తూరి నుళ్ళారావు ౪ 
దణాల ((ఫించి ఇండియా మెకరీ 


To న్‌ "కార్యదర్శి ఏ, శ భయం 


శరా వార్కి వి, ఏ. ఎస్‌, పాత్రుడు 


అర్‌, కర్ముగార్లు అయా నభ లలో 
ఈ పన్యనీస్తూన్నా రు 

స గాకినాడనుంచి 'యాజా& శే 
బన్సులు *శరివాద్దులో జేఆగిపోతున్న బి 


ఆంధ్రపక్రిక 29 ఏప్రిల్‌, 1954 


యానాం ఎడ్మ్మినిస్టేటర్‌ (శ్రీ జార్డ్‌ సాలా యానాంలో (ఫ్రెంచిపాలన కొనసాగాలని 
కోరుకొన్న కొద్దిమంది పౌరులను చేరదీసి వారి సహాయంతో యానాంలో విలీన 


38 


శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


వ్యతిరేక వాతావరణం సృష్టించటానికి ప్రయత్నించాడు. వీరిలో ముఖ్యులు శీ సమతం 
కృష్ణయ్య, బస్సా సుబ్బారావు, కాపగంటి బులిమంగరాజు, బళ్ళా, మహమ్మద్‌ జిక్రియా 
తదితరులు. 

యానాంలో జరుగుతున్న ఈ పరిణామాలను పాండిచేరీలోని (ైంచి 
అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకొనేవారు. ఈ చర్యలన్నింటికీ శ్రీ దడాలే కారణమని 
(ఫ్రెంచివారు భావించారు. గ్రైంచి అంబాసిడర్‌ ఖీ ఆ'్టరాగ్‌, భారత విదేశాంగ 
మంత్రిత్వశాఖకు వ్రాసిన లేఖలో “(ఫ్రెంచి పోలీసు ఉద్యోగం నుంచి అధికార దుర్వి 
నియోగ నేరారోపణ ఎదుర్శొన్న శ్రీ దడాల ప్రశాంతంగా ఉండే యానాన్ని అల్లరులు, 
లూటీలు జరిగే ప్రదేశంగా మార్చివేసాడు” అని ఆరోపించాడు. 


ఉద్యమంలోకి యానాం నాయకుల చేరిక 


1951లో జరిగిన యానాం ఎన్నికలలో శ మద్దింశెట్టి సత్యానందం, శ్రీకనకాల 
తాతయ్య, శీ దవులూరి వెంకటరాసు, శీ కోన నరసయ్య, శీ సమతం కృష్ణయ్య, 
(శీ గిరి మాధవరావు, (శీ నాటి చినవెంకన్న శ్రీ గుర్రపు వెంకటరత్నం ప్రభృతులు 
విజయం సాధించారు. ్రీకామిశెట్టి పరశురాం, శ్రీయర్రా సత్యనారాయణల వర్గం 
ఓడిపోయింది. వీరందరూ ఆనాటి యానాంలోని ప్రముఖ రాజకీయనాయకులు. 


1953 మార్చిలో, భారతదేశంపట్ల సానుకూలం ఉన్న యానాంలోని జాతీయ 
వాదులందరూ శ్రీ కామిశెట్టి పరశురామ్‌ అధ్యక్షతన ఒక కూటమిగా ఏర్పడ్డారు. 
ఈ కూటమి పాండిచేరీలోని సెల్లాన్‌ నాయకర్‌ అధ్యక్షునిగా ఉన్న కేంద్ర విలీన 
కూటమికి అనుసంధానంగా పనిచేస్తుందని తెలిపారు. యానాంలో స్థానిక ఫ్రెంచి 
అధికారులు స్వార్ధపరులైన కొందరు (ఫైెంచి విధేయులతో చేతులు కలిపి జాతీయ 
భావాలున్న ప్రజలను భయాందోళనలకు, అణచివేతకు గురిచేస్తున్నారని, నిరాధార 
కేసులు నమోదు చేస్తున్నారని శ్రీ కామిశెట్టి 1953, మార్చ్‌ 27న ఫ్రెంచి గవర్నర్‌ 
ఆంధడై మనార్జ్‌కు ఇచ్చిన ఒక టెలిగ్రామ్‌లో ఆరోపించారు. దానిని బట్టి 1953 
నాటికి యానాంలో (ఫెంచిపాలన పట్ల కాస్తో కూస్తో అసంతృప్తి ఉన్నదని అర్ధం 
చేసుకొనవచ్చును. 

శ్రీ దడాల ఏప్రిల్‌ 14న యానాం వచ్చారు. యానాన్ని సంపూర్ణంగా చేజిక్కించు 
కొని భారతదేశంలో విలీనం చేయాలన్న తన ఆకాంక్షను యానాం రాజకీయ 
బొల్లోజు బాబా 39 


నాయకులను కలిసి పంచుకొన్నాడు. YANAM DEMAND FOR 
oe MERGER 


శ్రీ దడాలతో కలిసి ఉద్యమాన్ని చేయటానికి ! KAKINADA, May 1. |j 
A resolution, urging the French| 
పుటికి * తం CE 
yd J 
వారు అప్పటికి సిద్ధంగా లేరు. ఇంకా వేచి mets with the Indian Unton without 
| | న pum ళ్‌ mdryer Leaders 
tin ల 
చూదాం అనే ధోరణిలో ఉన్నారు. అందుచే పన held here on నం ny. 
ర్‌ అక నం a diet చని. ఇర! 
on 6 the 
దాదాపు 15 రోజుల పాటు ఆంధ్ర కాంగైసు మతే to thelr lives by gonndas in| 
| French India 
Tar eo" సి సం Commis! 
సప icated to the Fre em 
నాయకుల సహాయంతో శ్రీ దడాల ఒంటరిగానే is'oner cf the Republic at Pondicherry, : 


Minister of Exte:nal Affnies and Prime 
Minister Nehru. 


యానాం విమోచనోద్యమ పోరాటాన్ని mane ong thorn who attended the 


cting are Messrs, 2 Snr 
సం రు ndia Assenibly 


శి member, K. tayya, 17ససీరింనీ Coun- 
నడిపించాడు. ettior nhd French india Assembly 
member, K. Vengopaln Rao. rx-Mayor 

Pe-asuraman, Varaparasncdnrao 


యానాం నాయకు లందరూ 29 Is a Maver ‘and న _8atyanara- | 
ఏప్రిల్‌ 1954న కాకినాడ టౌనుహాలులో Indidn Express -May 2, 1954. 
సమావేశమై “యానాం ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులమైన మేము మా ప్రాంతాన్ని 
తక్షణం భారతావనిలో విలీనం జరపాలని ఏకగ్రీవంగా కోరుతున్నాము. సత్వరమే 
స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని (ఖ్రైంచి, భారత (ప్రభుత్వాలకు మేము 
విజ్ఞప్తి చేస్తున్నాము” అంటూ తీర్మానం చేసుకొని- ఆ కాపీలను భారత ప్రధానమంత్రి 
జవహర్‌లాల్‌ నెహ్రూకి, (పఫెంచి (పైసిడెంటుకు పంపించారు. ఈ తీర్మానంపై 
శ్రీ మద్దింశెట్టి మేయర్‌ హోదాలో మిగిలిన వారు అసెంబ్లీ మెంబరు హోదాలోను 
సంతకాలు పెట్టారు. ఈ వార్తాకథనంలో శ్రీ దడాల పేరు లేదు. (2 మే, 1954 
ఇండియన్‌ ఎక్స్‌ (ఫ్రైస్‌). 

తదనంతరం ౩ మే, 1954న యానాం వంతెనకు ఇవతల భారత భూభాగంలో 
గొప్ప బహిరంగ సభ జరిగింది. ఈ సభకు యానాం పౌరులు వందల సంఖ్యలో 
హాజరై ఉత్తేజితులై విలీనోద్యమం పట్ల తమ సానుకూలతను (ప్రదర్శించారు. (శ్రీ దడాల, 
యానాం నాయకులతో కలసి పాల్గొన్న మొట్టమొదటి మీటింగు ఇది. ఈ మీటింగులో 
శ్రీ మద్దింశెట్టి సత్యానందం, కామిశెట్టి వేణుగోపాలరావు, కనకాల తాతయ్య, 
కె.పరుశురాం, యర్రా సత్యనారాయణమూర్తి, పైడా వెంకటనారాయణ, పి.వి. 
భయంకరాచారి యం. పళ్ళంరాజు, శీ ఆర్‌ దడాల తదితరులు పాల్గొన్నారు. 

ఈ సభలో వక్తలు యానాం ప్రజలు ఈ విమోచనోద్యమంలోకి ముందుకురికి 
ఫ్రెంచి ఆధిపత్యాన్ని తొలగించుకోవాలని; ఫ్రెంచి వారు పోషిస్తున్న గూండాలకు 
40 శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


భయపడరాదని; తాము త్వరలోనే యానాం ప్రజలను 
సంఘటిత పరచి, యానాంను విముక్తి చేసి అచట 
త్రివర్ణ పతాకాన్ని ప్రతిష్టింపచేస్తామని ఫ్రెంచి 
పాలకులను హెచ్చరించారు. కొందరు అల్లరి 
మూకలు ఈ సభలో ఉద్యమ వ్యతిరేక నినాదాలు 
చేయయత్నించగా ప్రజలు తగిన జవాబు చెప్పారు. 
ఈ మీటింగుకు సంబందించిన వార్తలో - శ్రీ దడాల 
(ఆర్‌. దాదల) పేరు చివరలో ఉంది. (ఆంధ్రపత్రిక, 
7 మే, 1954) 


20 మే 1954న భారత పతాకాలు ధరించి 
సుమారు 500 మంది కార్యకర్తలు యానాం ట్రిడ్డి 
మీదుగా కాపులపాలెం వైపు కదంతొక్కుతూ 
కదిలారు. (శ్రీ దడాల, మద్దింశెట్టి, కామిశెట్టి, 
కనకాల, యర్రా, కసూరి సుబ్బారావు, పి. భయంకరాచారి 
తదితరులు వీరికి నాయకత్వం వహించారు. 
యానాంలోకి (ప్రవేశించగానే వీరిని యానాం 
పోలీసులు నిలుపుదలచేసారు. వీలీన కార్యాచరణ 
కమిటీ సెక్రటరీ భయంకరాచారి కల్పించుకొని, 
పారిస్‌లో భారత్‌-(ఫ్రాన్స్‌ ల మధ్య ఫ్రెంచి కాలనీల 
భవితవ్యంపై చర్చలు జరుగుతున్న కారణంగా ఏ 
విధమైన అనుచిత చర్యలు జరగటం మంచిది 
కాదని అందరకు సర్థిచెప్పారు. తరువాత పెద్ద 
బహిరంగ సభ జరిగింది. 


సభానంతరం విలీనోద్యమ నాయకులు - 
రిఫరెండం లేకుండా ఫ్రెంచి కాలనీలను భారతదేశంలో 


యానాం వనిన్వుక్తి 
'ఫ్రెంచిఇండి యా ప్రజా 
నాయకుల ఉద్దాటశ 


శాకినాడ్క మే 8; యానాం విము 
కశ త్వరలో వలంటీర్లను సీద్ధపరచ్చి 
యానాం భూభొగం మై 'తివర్షపతాకం 
(పతీష్టింపజేయగలనుని నిన్న సాయం 
(లేము యానాంవం తెనవద్ద జ రిగిన, 
(అహ్మోండమెన సభలో (ఫెంచిణం 
డియా అసెంబ్లీ సభ్యుడు యా నాం 
మేయరు తీ రుం, సత్య నారా యణ 
మూర్తిగారు (సత్యానందం) ఉద్దాటిం 
చారు. | 

నందలాది యానాంప్రజలు (సేంచి 
భూఫాగంలో వుండి యాసమా వేశాన్ని 
తిలకించారు. తమనాయకులు చెప్పేది 
తా విన్నారు. కొద్దిమంది అల్ల రి 
మూకమూ(తం నిలీనోద్యను వ్యతి రేక 
నినాదాలు శేయ1ప యల్నించ గా 
గ్రజలు తగినజవాబు చెప్పారు. 

అధ్యతుంలు మాట్లాడుతూ _ఫెంచి 
స్థావరాల ఫుట్టువూర్వో తరాలు ముఖ్య 
ముగా యానాందరి త్ర వివరిం చా రు. 
యాశాం(పజలు భరత దేశంతో తమ, 
దైనిక జీవితంలో సంబంధం కలిగి, 
వున్నారన్వీ స్వాతం (త్య పోరాటంలో | 
వారు చెనుకపడరాదనీ విజ్ఞ స్తి చేశారు. | 

తాము యాశాంవం తెనవద్ద నే వుండీ 
యాశాంపజలను సంఘటిత పరచి 
యాశాంను విము క్షి చేసీ ఆచట (తివర్ష 
పకౌకం పతిష్టింప చేస్తామన్నారు, 

తీ శామిశెట్టి జేణుగోపొల రావు 
చాయుడు గారు యానాం పజలు కూడ 
స్వాతంత్ర్యోద్యమంలో ముందుకురిక్తి 
యెంచి ఆధిపత్యాన్ని తొలగించు 
కోవాలని కోరారు, . 

శీ కనకల తాతయ్య గారు నూట్లా 
డుకూ గూండాలకఘు భయపడరాదనీ, 
వీరిఆటలు త్వరలో కట్టించగలమనీ 
అన్నారు. (ఫించినారి లంచాలకు 
మోసపోయే *చాయకులను”. కోని పెట్టి 
వుండాలని "కా దృరించారుం ల 

శీయుకులు కె, పరశురా౦్క 
యా ఫత్యశారాయణమూ ర్తీ మై ణా 
బెంకటనారాయణ. పీ, వి, భయంకరా 
చారి గార్లు వలంటీర్ల ధర్మాలు వాధ్య 
తల గురించి వుద్యమం రిం చి (పసం 
గీంచారు. శ యం, పళ్లంరాజు, ఆర్‌ + 
చాదలగాథ్లు కు 9 చి పరిపాలకులను 
"హిచ్చరించారు. 


బొల్లోజు బాబా 


41 


విలీనం చేయాలని (ఫైెంచి ఇండియా 
అసెంబ్లీ సభ్యుడు శ్రీ మద్దింశెట్టి 
సత్యానందం (ఫెంచి ఇండియా 
సెంట్రల్‌ మెర్టర్‌ కాంగ్రెస్‌ (శ్రీ ఆర్‌ 
దడాల లు సంయుక్తంగా విజ్ఞప్తి 
చేస్తూ పత్రికాప్రకటన జారీ చేసారు. 
ఆ ప్రకటన ఇలా ఉంది..... 
పారిస్‌ సంప్రదింపుల సంద 
ర్భంలో ఉదహరించిన ఫ్రెంచి రాజ్యాంగ 
నిబంధనకు, (ఫెంచి రాజ్యాంగం 
గురించి క్షుణ్ణంగా తెలిసి శ్రీ సెల్లాన్‌ 
నాయకర్‌ వంటివారు వ్యాఖ్యానం 
చేస్తూ ఫ్రెంచి ఇండియా ప్రాంతాలను 
భారతయూనియన్‌లో చేర్చాలంటే 
విధిగా రిఫరెండమ్‌ జరపాలని లేదు 
అని చెప్పారు. (ఫ్రెంచి రాజ్యాంగ 
చట్టంలోని 25వ నిబంధన ప్రకారం 
(ఫ్రెంచి భూభాగంలో కొంత వదులు 
కోవాలంటే సదరు (ప్రాంతంలోని 
(ప్రజల అభిప్రాయం తెలుసు కోవాలని 
ఉన్నమాట నిజమే! అయితే ఇక్కడ 


' జాశిచాడ మే 0: 
ఇఫసెంచిం (ససక్షి [ఏం జా 
(ఫించి ఇండియా (హొంగొలను పెం 
ఆశ ఫౌరర యూనియన్‌లో! విలీనం 
చేసీ జేడాలన్కి (శౌంచి శాజ్యం$ 
చట్టమునకు యిది బిగుద్గమైనపని కోలో 


దన్ని (సంచి పభుళ్వోనికి యాజాం ! 


ఈయ (మెంచి. ఇందయా ఏెసెంర్లీ 
సభ్యుడు క మద్దంజల్టి ప శ్యిశాకా 
ఉనా రీ, ¥6 అండా ౧ 
ల్‌ మొసలి శౌంాను లి ఆడ్‌ 
డాచలశారలు సంయు కంగా విజ 
చేస్తు హృతిశౌ పకటన జారీ చేశా ఈ 
ఆ (వకబనలో బులా డన్న డి? బౌకీస్‌ 
ఉం్యపలింపుల సందర్భంలో లాలో 


ఉదహరించిన (ఫేంచి. చా జ్యా గ 
నిబంధన ైఫ ౦ చీ రాబ్యాంగం 
గురించి తుద్దంగా సోలీసీక సత్‌ “సకాల 
చొాయకర్‌ ఛారివంటి చాయ వ్యాఖ్య్యాకం 
వేళ్లు (కంచీ ఇండియా. (పొం కో లను 
శారకయూానిఠవస్‌ భో చేళ్చా లంెకీవిధి 


" విలీనం 


దిలీసీకరణ 


కాం గెస్‌ సహాయ కార్యదర్శుల విజ్ఞప్తి | 


వన్‌ 
అ జాస్టంగదట్టవిబో వీ వెన్‌ నిబంధన 
ఇపకెరర్యు (ఫెంచి ఇండీయా పజల 
ఆభ సాణు వ్య క్లీకరణటుయింతేకబ్నా 
నీంకేచాలీ, సెందవివిన, యర. ెంచి 
1(పభుల్యంయ (ఫంచఛిఇందేయా (పాం 
శాలగు కొనరయానీణుస్‌ తో. కలికి 
నేయుబకు ఆ 6 గ్‌ కరించ లేక పాల్కే 
( "ంచిషండిలూ (సౌంకతాలుస్యరంలత 
చునట్టుగా (పక కంకి తస్ఫకోయాలి, 
మమల | ంచీరాజ్య[3॥ ళట్ట 
నిటచిధనకి, విరుద్ధం కాదు, wet 
శారు ర్లడొలగిన శర్యార, Tot 
ఇండియా కజలం స్యుయంతా తయ 


యిలా 


| జాగు సౌలీంచుకొనడికనా లేక కార 
| hE కలినీదోవనమోా నిర్గ 


యించుకోగలరు 
(సం చివలస CF ripe: క 
కందింగర్‌ంచి రట్టుజదుచున్నానం కే! 


న్‌. 


గా రెఫరెండం జరపాలని లేదు ఆని బళ 


కెబ్బూరు. కంచి కాజ్యాంగ చుం 
లోని 2కవ నిబంధన (వకెరం సంచి 
భూూఫెగభంలో కొంరేవదులు జటోవాట 
శా పదకు పాంజంలోని వ జల 
అన్మిపాయం. లెలుసుథోకాలని ఉన్న 
నుట నిజమే ఆయి'కే యిక్కడ వధా 
కంగా రెండు నినయాలు %నునిం 
జూలీ, 

Lod ఇంకీయూ పెంశాళ్యసణ 
ఆ 2927లో. తను ఎన్ను కొన్న వతీ 
నీధుల దారా, యింక కాజ్యాంగ 
చట్టబద్ధమైన అనేళ యితర ళూ్గ్గాల 
చాషారా (సంచీ ఇండియా (పంకా 
అను కొరలర యూావియన్‌లో కొ ళిపి 
వెయ టట ఆద గీ [రిం 
దత వే గక ఆవిధన శా 
చేయాలని (ఫి ఆ చిక భో అన్ని 
వ ర్తిడ్‌చేస్తన్నారుబాణా. (ప్ర స్వ తిం 
(గం చిఇండియా ప్రజలచే ఉన్ని సోన 
ఒపలివీభుబ్యు ౮భంచషండితరా (కాం 
శాలను కెరతలపోనియన్‌ లో కోరిరి 
జీలుంలసి కోతుతుణ్నా డు. (భం 


(ప్రధానంగా రెండు విషయాలు గమనించాలి. 


జా సెంటనే (ెంచిఇండియా (చెం 
శాలను ఖా శీ వని వెక్ళుషలసిసకిశా 
భారతి ప్రభు రం (చి 
చశళుశ్వాన్ని గట శాకోగాలీ. 
అనీ మూ విజ్ఞ ఫ్రీ తము ఆశ్వే లాళణాయ 
కం కాగాసపోగా ఆనవసరలౌరంగా 
తన్న (సంచి ఇండియా సంగా 
లభి కదలిచేస్కి నిశేకాన్ని, mx 
కీయగ్‌తులెను.. (సదిర్శీంపవలసీందిగా 
పంచి శాయకులను (షోశ్సహీంచ 
వలసీండిగ్యా అవెకికని యూతోపి 


యన్‌ శాయికులకు ' విళ్ఞన్తి జోస్లు 
న్నాను 

కే | 

2౫ మే 054 /| 


ఫ్రెంచి ఇండియా ప్రాంతాల ప్రజలు 1947లో తాము ఎన్నుకొన్న ప్రతినిధుల 
ద్వారా, ఇంకా రాజ్యాంగచట్టబద్దమైన అనేక ఇతరమార్లాల ద్వారా ఫ్రెంచి ఇండియా 
ప్రాంతాలను భారత యూనియన్‌లో కలిపివేయుటకు అంగీకరించడమే గాక, ఆ 
విధముగా చేయాలని ఫ్రెంచి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నారు కూడా. ప్రస్తుతం ఫ్రెంచి 
ఇండియా (ప్రజలచే ఎన్నికైన ప్రతినిధులు, మంచి ఇండియా ప్రాంతాలను 


42 


శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


భారతయూనియన్‌ లో కలిపి వేయాలని కోరుతున్నారు. (ఫ్రెంచి రాజ్యాంగచట్టంలోని 
25వ నిబంధన ప్రకారం (ఫ్రెంచి ఇండియా ప్రజల అభిప్రాయ వ్యక్తీకరణకు 
యింతకన్నా ఏం కావాలి. రెండవ విషయం (ఫ్రెంచి ప్రభుత్వం, (ఫెంచి ఇండియా 
ప్రాంతాలు స్వతంత్రమైనట్లుగా ప్రకటించి తప్పుకోవాలి. యిలాచేసినా ఫ్రెంచిరాజ్యాంగ 
చట్ట నిబంధనకు విరుద్ధంకాదు. గ్రుంచి వారు వైదొలగిన తర్వాత (ఫ్రెంచి ఇండియా 
ప్రజలు స్వయంగా తమ్ముతాము పాలించుకోవటమో లేక భారత యూనియన్‌లో 
కలిసిపోవటమో నిర్ణయించుకోగలరు. // రెఫరెండం తమాషా యేమీ లేకుండా వెంటనే 
(ఫ్రెంచి ఇండియా ప్రాంతాలను ఖాళీచేసి వెళ్ళవలసినదిగా భారత ప్రభుత్వం (ఫ్రెంచి 
ప్రభుత్వాన్ని గట్టిగా కోరాలి-అని మా విజ్ఞప్తి తనకు ఆట్టే లాభదాయకం కాగాపోగా, 
అనవసరభారంగా ఉన్న (ప్రెంచి ఇండియా ప్రాంతాలను వదిలివేసి, వివేకాన్ని, 
రాజకీయ దక్షతను ప్రదర్శించవలసినదిగా (ఫెంచినాయకులను ప్రోత్సహించ 
వలసిందిగా అమెరికన్‌, యూరోపియన్‌ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాము (23 మే, 
1954 ఆంధ్రపత్రిక) 
వివరణ : పై పత్రికాప్రకటనను క్రీ దడాల స్వయంగా రచించి ఉండొచ్చు. ఎందుకంటే 
శ్రీ దడాలది విశాలమైన ప్రాపంచిక దృష్టి. ఇదివరకు Mr. Anderson కమిటీ 
ముందు శ్రీ దడాల వినిపించిన వాదన కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉండటం 
గమనిస్తాం. ఫ్రెంచికాలనీలను భారతదేశానికి అప్పగించి వెళిపోవటానికి ఫ్రెంచి 
రాజ్యాంగంలోని 25వ నిబంధన (ప్రకారం ఆ (ప్రాంతపు ప్రజలందరు కలిసి 
(ఫ్రెంచివారు ఉండాలా వద్దా అనే ఏక వాక్య ఓటింగ్‌ ద్వారా (రిఫరెండం) నిర్ణయించాలి. 
ఈ కాలనీల భవిష్యత్తుకొరకు జరిగుతున్న చర్చలలో ఏర్పడిన పెద్ద పీటముడి 
ఇదే. ఈ నిబంధన కారణంగా చర్చలు ముందుకుసాగని పరిస్థితి వచ్చింది. 
రిఫరెండంకు భారత్‌ అంగీకరించకపోవటానికి కారణం (్రైంచివారు ప్రజలను 
ప్రభావితం చేసో, రిగ్గింగ్‌ చేసో రిఫరెండంలో నెగ్గితే ఇక ఎప్పటికీ ఈ ప్రాంతాలపై 
మాట్లాడటానికి తనకు అవకాశం ఉండదనే అనుమానం. ఈ పీటముడిని తొలగించ 
టంలో - అవసరమైనపుడు దూకుడుగా (సెల్లాన్‌ నాయకర్‌ పై 
జరిగాకా - పాండిచేరీలో రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నందుకు (ఫ్రెంచి ప్రభుత్వ 
గూండాలు దాడులు చేస్తున్న నేపథ్యంలో (ఫెంచికాలనీల భవిష్యత్తును నిర్ణయించే 


హత్యాయత్నం 


బొల్లోజు బాబా 43 


రిఫరెండం జరిపే ప్రసక్తే లేదు అని పార్లమెంటులో ప్రకటించి ఫైంచి ప్రభుత్వానికి 
హెచ్చరిక చేసాడు) లేనిచోట్ల వ్యూహాత్మక మౌనం పాటిస్తూ, అంతర్జాతీయంగా ఫ్రాన్స్‌పై 
ఒత్తిడి తెస్తూ నెహ్రూ పోషించిన రాజనీతిజ్ఞత ఆనాటి పత్రికా వార్తల ద్వారా 
అర్థంచేసుకొనవచ్చును. 

శ్రీ దడాల పాండిచేరీలోని సీనియర్‌ ఫ్రెంచి న్యాయవాది అయిన సెల్లాన్‌ 
నాయకర్‌ శిష్యుడు. వారి వద్ద ఈ నిబంధన గురించి దానిని అధికమించటం 
గురించీ ఎప్పుడో చర్చించి ఉంటారు. ఆ సారాంశాన్ని పై (పైస్‌నోట్‌లో పొందు 
పరిచారు. ఈ ప్రాంతప్రజలు కాక వారు ఎన్నుకొన్న నాయకులు రిఫరెండంలో 
పాల్గొంటే సరిపోతుందని మధ్యేమార్గాన్ని సూచించారు. (చివరకు ఆ (ప్రకారమే- 
ఈకాలనీల నాయకులైన 171 మంది సభ్యులు కీళూరు అనే ప్రాంతంలో సమావేశమై 
రిఫరెండం జరిపి ఈ ప్రాంతాలు భారతదేశంలో విలీనం చేయటానికి అనుకూలంగా 
ఓటింగ్‌ చేసారు. ఇది (శ్రీ దడాల దార్శనికతకు నిదర్శనం. అలాజరిగిన అభిప్రాయ 
సేకరణలో యానాం తరపున భీ మద్దింశెట్టి సత్యానందం, కనకాల తాతయ్య, దవులూరి 
వెంకటరాజారావు, నాటి చినవెంకన్ను కశిరెడ్డి బ్రహ్మానందం లు పాల్గొన్నారు. ) 


ఈ (పస్‌ నోట్‌లో శ్రీ దడాల ఈ (ఫెంచిఇండియా ప్రాంతాలను నిలుపు 
కోవటం ఫ్రాన్స్‌కు ఆట్టే లాభదాయకం కాకపోగా, అనవసర భారమని చెప్పటం 
కూడా ఆసక్తికరం. ఎందుకంటే అప్పటికి భారతదేశంలోని (ఫ్రెంచి కాలనీలను 
మెయిన్‌టైన్‌ చేయటానికి ప్రాన్స్‌ ఏటా సుమారు 20లక్షల రూపాయిలను వెచ్చిస్తున్నది. 
అయినప్పటికీ ఈ కాలనీలను ప్రాన్స్‌ విడిచి పెట్టక పోవటం అనేది- వీటి నిర్మాణంలో 
ప్రాణాలు కోల్పోయిన వేలాది ఫ్రెంచిసైనికుల ఆత్మబలి దానాలకు ఇచ్చే గౌరవ 
నివాళిగా ఫ్రాన్స్‌ భావించింది. శ్రీ దడాల ఈ కాలనీలను పోషించటం మీకు అనవసర 
భారం అని చెప్పటం వాస్తవిక దృక్సథం. కాగా ఇతర ప్రపంచదేశాలు ఫ్రాన్స్‌కు 
నచ్చ చెప్పాలనటం కూడా ఒక వాదనను శిఖరానికి తీసుకువెళ్ళి వదలటమే. 

ఈ మొత్తం ప్రెస్‌ నోట్‌ (శ్రీ దడాల రాజనీతిజ్ఞతకు, అంతర్జాతీయ రాజకీయాల 
పట్ల ఆయనకున్న అవగాహనకు, వాస్తవిక దృష్టికి అద్దం పడుతుంది. 


44 శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


కిరాయి మూకట దాడీ సభ భగ ంచేయాలని 


మే 20వ తారీఖున విలీనో (ప య త్న 0 
ద్యమకారులు జరిపిన సభ విజయ విలీనీ కరణోద్యమ అనుకాలభురు 


వంతం కావటంతో సహించలేక యానాం నం తెననద్దయో నెల 20 
పోయిన యానాం లోని కొందరు _,సౌయిం(ఆ్రం ఒక బురకథ యేర్పాటు 


వేశారు యానాం పోలీసులు విలీనీ 
విలీనవ్యతిరేక వ్యక్తులు 21వ. (ల శాంధగాసుకార్యదర్శి (శీ ఆర్‌. 


తారీఖున యానాంలో శ్రీ బస్సా |దడలగారీ బొమ్మ నొకడానిని పట్టణ 

> క మ బ్లో ఆకాల్చీ వేశారు. బ్యురకథ - జరుగు 
అధ్యక్షతన పెద్ద బహిరంగసభ తుండగా యానాం గుండాలు రాళ్లు 
ఏర్పాటు చేసారు. ఈ సభలో  'విసేరి, సభను సాగకుండా జేయ టొ 
శ్రీ ఉడతా సాంబం, బాజీ, ప్రకాశరావు నికి డప్పులు బాయించటం (సొరంఖ్‌ం 
తారు. బురకథ అనంతరం (శీ కన్తూరి' 
వంటివారు విలీనోద్యమ కారులను |దుబ్బారావుగారీ అధ్యతుతిన బహిరంగ 
దుమ్మెత్తి పోసారు. సథ జరిగింది. శ్రీయుతులు యం. బి, బి, 
యస్‌, ఆర్‌, శిర ఆర్‌. దదలా 
23మే, 1954న కొందరు ప, భయం కరాభార్తీ యం, సత్య 


వీలీన వ్యతిరేక శక్తుల గూండాలు నారాయణమూ ర్రీ, క. తాతయ్య గార్డు 
(చవసంగిన్తూ విజాతీయ శృంఖలాలను 


0 టాకా ముతా రతనాల తానా కటటెమునునలుునాలనముమయయయను. 


ఊరిలో శ్రీ మలక పతా నందక ' భేదించుటకు ముందుకు రావాలని 
సత్తిరాజు, కనకాల తాతయ్య, తోట యి నాం|పజలకు విజ్ఞ ప్రిజేశారు. 
వెంకటవేణు గోపాల రావు, తోట 25 మే 1954 


ఫకీరు ల ఇళ్ళపై దాడిచేసి స్త్రీలను బెదిరించి సుమారు 50 వేల రూపాయిల విలువచేసే 
సొత్తును అపహరించారు. 


ఈ రౌడీమూకలు పరంపేటలోని శ్రీ దడాల ఇంటిపైన కూడా దాడి చేయటానికి 
వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దడాల బంధువులు ఎదురు తిరగటంతో చల్లగా 
జారుకొన్నారు. ఈ అవమాన భారాన్ని తట్టుకోలేక (శ్రీ దడాల గారి దిష్టిబొమ్మను 
పట్టణ వీధుల్లో ఊరేగించి యానాం పౌరుల సమక్షంలో కాల్చి వేసారు. యానాం 
వెలుపల భారతభూభాగంలో జరుగుతున్న సభను ఈ విలీన వ్యతిరేకశక్తులు డప్పులు 
వాయిస్తా, రాళ్ళు విసురుతూ భగ్నం చేయటానికి ప్రయత్నించారు. 


బొల్లోజు బాబా 45 


శ్రీ మద్దింశెట్టి ఇంటిపై జరిగిన 
దాడి అంతర్జాతీయంగా చర్చనీయాంశ 
మైంది. భారత్‌ - (ఫ్రెంచ్‌ అంబాసిడర్ల 
మధ్య ఈ విషయమై చాలా వాదోప 
వాదాలు జరిగాయి. తన పోలీసులతో 
విలీనోద్యమకారులపై దాడులు చేయి 
స్తున్నాడని (ఫ్రెంచి గవర్నర్‌ (శ్రీ మనార్ట్‌ 
విమర్శలు ఎదుర్మోవలసి వచ్చింది. ఈ 
విషయాన్ని తీవ్రంగా తీసుకొన్న (ఫ్రెంచి 
ప్రభుత్వం తన సెక్రటరీ జనరల్‌ అయిన 
శ్రీ ఎస్మర్‌గుయిల్‌ను యానాం వెళ్ళి మొత్తం 
విచారణ చేయమని పంపించింది. 


ణీ ఎస్మర్‌ గుయిల్‌ 25 మే, 
1954న కాకినాడలో దిగినవెంటనే 
ట్రావెలర్స్‌ బంగళాలో శ్రీ దడాల, మద్దిం 
శెట్టి, కనకాల, కామిశెట్టీ, యర్రా తదితరులు 
కలిసి యానాం అడ్మినిస్టేటర్‌ శీ సాలా, 
కొంతమంది విలీన వ్యతిరేకులను 
ప్రోత్సహిస్తూ యానాంలో విలీనోద్యమ 
కారులపై దమనకాండ జరుపుతున్నారని 
యానాం పరిస్థితులను వివరించారు. 
శ్రీ ఎస్మర్‌గుయిల్‌ కాకినాడ కలక్టరుతో 


కాకినాడ మే 26. కోవిము క్త 
యానాంలో నూత చు భారతజాతీయ 
వతాకాలతో (పవేశిస్తాం, యానాం 
ఫారత భూభాగంలో విలీన ను య్యే 
వరకు మా శాంతియుత నుద్య ను న 
విరమించేది లేద ఆ నియా నారి 
| పలానా యకులు (శీయుళులు మద్ధిం 
| కెటై సత్యానందం కనకౌలళ తయ్య, 
కామిఢెట్‌ వేణుగోపాలరావు, కొమి 
ఇద్ర 4 పరశురాల్క య్యా సత్యచాణా 
| య మాక నుడ్జిం ఇట్టి సత్యిచారా 
| యః “వై సి అల్‌, దదేలాగార్లు నిన్న 
| యిచిబకు వశ్చుక సంచి వల సల 
స్యెకటరీ జనరల్‌ శిలకు; 
స్పష్టం పారు క పన్లు కత ప రీ క 
వ్య వస్థ లే యే రైశా నూర్చు చేస్తే 
యావాంకు తిరి గవ స్తా రాశి అని 
| ఎస్కాల్‌ గిల్‌ అడిగిన చె నికి సమౌ 
| భానంగా వీరు అలా తే బియ చేశారు. 
యానాం భౌకతే యూ నియ స్‌తో 
విపీనముయ్యే వరకు శాంతియుత బ్యా 
(హాం కొససాగంచక తస్పదని కూ ట్‌ 
| చపా. ఎరు 


ఆంధ్రపత్రిక 27 మే, 1954 


అజర్‌ 


కలిసి యానాన్ని సందర్శించారు. విచారణ చేపట్టారు. తిరిగి కాకినాడ చేరుకొన్న 
శ్రీ ఎస్మర్‌ గుయిల్‌, శీ దడాల థ్రీ మద్దింశెట్టిలతో (ట్రావెలర్స్‌ బంగ్లాలో మళ్ళీ 
సమావేశమయ్యారు. ఈసారి ఆయన యానాంలో గూండాల దాడులు జరిగాయని, 
ఉద్యమకారులు చెబుతున్న వాదనలో కొంత నిజముందని అంగీకరించారు. ఈ 
సమావేశంలో క్రీ దడాల-ఆంధ్రలో మద్యనిషేదం ఉన్న కారణంగా యానాం నుండి 


46 


శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


కాపుసారా మరియు విదేశీ మద్యంలు అక్రమంగా ఆంధ్రాకు రవాణా అవుతున్నాయని, 
దీని ద్వారా లాభాలు గడిస్తున్న వారు యానాంలో జరిగే అల్లర్లకు ఆర్థిక సహాయం 
చేస్తున్నారనీ, కనుక యానాం నుంచి మద్యం అక్రమరవాణాను అరికట్టగలిగితే, ఉ 
ద్యమకారుల వైఖరిని నిరసించేవాళ్ళే ఉండరు- అంటూ మొత్తం సమస్య మూలాలను 
ఎత్తి చూపారు. (హిందూ మే 28,1954) (నిజానికి పాండిచేరీలో కూడా కొంతమంది 
పెద్ద వ్యాపారులు వజ్రాలు, బంగారాన్ని అంతర్జాతీయ మార్కెట్‌ నుండి దిగుమతి 
చేసుకొని, వాటిని భారతదేశంలోకి స్మగుల్‌ చేసి లాభాలు గడిస్తున్నారని. ఫ్రెంచి 
వారు వెళిపోతే ఆ అక్రమ సంపాదన ఆగిపోతుందనే ఉద్దేశంతో -వారే విమోచనోద్యమ 
కారులపై గూండాలను ఉసిగొలిపి దాడులు చేయించేవారని ఒక వాదన కలదు.) 


యానాం కలక్టరు సాలాను తొలగించినట్లయితే మీరు యానాంలోకి ప్రవేశిస్తారా 
అని ఎస్మర్‌ గుయిల్‌ ప్రశ్నించగా- యానాం భారతావనిలో విలీనం అయినతరువాత 
మాత్రమే మేము యానాంలోకి ప్రవేశిస్తామని అంతవరకూ యానాం వెలుపల 
శాంతియుత సత్యాగ్రహాన్ని కొనసాగిస్తామని నిర్ద్వంధ్వంగా చెప్పారు. (27 మే, 1954 
ఆంధ్రపత్రిక) 
ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులలో ఫ్రెంచి 
దేశస్థుడయిన అడ్మినిస్ట్రేటర్‌ శీ సాలా యానాంలో 
ఉండటం క్షేమదాయకంకాదని థ్రీ ఎస్మర్‌ గుయిల్‌ 
భావించాడు. తాను పాండిచేరీ చేరగానే శ్రీ సాలాను 
పాండిచేరీకి పిలిపించాడు. శ్రీ సాలా క్షేమంగా 
యానాం దాటి కాకినాడలో రైలు ఎక్కే దాకా 
ఆయన రక్షణ బాధ్యతను, శ్రీ కేవల్‌సింగ్‌ కోరిక 
మేరకు ట్రీ దడాల స్వీకరించాడు. అనుచరులు, 


సై | 
శ్రేయాభిలాషులు వద్దంటున్నా “వారు మన (నాం మరి ఫె౦ి ఎకి ట్‌ - శీ జార్డ్‌ సాలా 


అతిథులనీ, వారికి హాని తల పెట్టకూడదని చెప్పి (శీ దడాల, శ్రీ సాలాను, మరొక 
(ఫ్రెంచి అధికారిని సురక్షితంగా యానాం దాటించి, దగ్గరుండి కాకినాడలో రైలు 
ఎక్కించాడు. 


బొల్లోజు బాబా 47 


మే 28న ఫరంపేటలోని శ్రీ దడాల ఇంటిపై చేసిన దాడి విఫలమవటంతో 
28 మే, 1954 న కొంతమంది దుండగులు తిరిగి దాడిచేసి వారి ప్రతాపం చూపి 
విలువైన ఫర్నిచర్‌, రాగిపాత్రలు, ధాన్యం బస్తాలను ఎత్తుకుపోయారు. వీటి విలువ 
సుమారు వెయ్యిరూపాయిలుగా గుర్తించటం జరిగింది. అంతే కాక అక్కడి ప్రీలపై 
కూడా దురుసుగా ప్రవర్తించారు. (హిందూ 19, మే 1954) 


భారత్‌-ఫ్రాన్స్‌ దేశాలమధ్య (ఫ్రెంచ్‌ 
కాలనీల నిమిత్తమై చర్చలు జరుగుతున్న 
తరుణం కనుక ఉద్యమకారులను ఉద్యమ 
వ్యతిరేకశక్తులు రెచ్చగొట్టినా సంయ 
మనంతో వ్యవహరించాలని, ప్రతిదాడులు 
చేయరాదని శ్రీ కేవల్‌సింగ్‌ ఉద్భోదించటం 
చేత ఎవరు ఎన్ని రకాలుగా కవ్వించినా 
విలీనోద్యమకారులు ఎంతో ఓర్పుతో 
భరించి తమ లక్ష్యంవైపు ముందుకు 
సాగారు. 


కమ్యూనిష్టుల పాత్ర 

(ఫైెంచికాలనీలు భారతావనిలో 
విలీనం కావాలని కమ్యూనిష్టు పార్టీ కేంద్ర 
కమిటీ నిర్ణయం తీసుకొన్నది. ఆంధ్రలోని 
యానాం ప్రాంతాన్ని (ఫ్రెంచి సామ్రాజ్య 
వాదుల బానిసత్వాన్నుంచి విముక్తి చేసి, 
ఆంధ్రదేశంలో కలుపుకోడానికి పూను 
కోవాలని, ఇందుకు ఆంధ్రప్రజలంతా 


es 2. gdm! 
యానాం విముక్షిసోరాటం 
విశాలాంధ్ర 15 మే 1954 
సహాయపడాలని ఆంధ్రప్రజలను కోరుతూ 
ఆంధ్ర కమ్యూనిస్టు కమిటీ విజ్జపి 
ళ్‌ ఐ పో 
విజయవాడ మే )1 
ఆంధ్రలోని యానాం (ప్రాంతాన్ని (ఫెంచి సామాజ్య 
వాదుల చానగత్యాన్నుండి విముక్తిచేసిి అఆంధ్రదేశంలొ 
కలుఫుఫోడానికి పూనుకోవాలనీ, ఇందుకు అంధభ్యపజలంతా 
ఇతోధికంగా సహాయసడాలని విజ్ఞప్తి చేస్తూ అంధ్ర క న్యూ 
నిస్టు కమిటీ ఒక తీర్మానం చేసింది. 


యానాం (ప్రజలు తేమ ~ియుక్షి[(ఫెంచి యాశాంలోని (ప్రజలకూడ 
పోరాటం రీ వకరం జేసి రల ఆం; | భారకీ రమూనియక్‌లో లీనంశాభాలని 


విల్‌నేకరణుకు ఫ్రెంచ్‌ 
యానాంప్రజలసుముఖుత 
విశాలాంధ్ర 26 ఏప్రిల్‌ 1954 


యానాం ప్రజల భయ సందేహాల 
లక కష గు 
నిబ్భృత్తికి ఒక ప్రభుత్వ 


దక బ్రహ 

పకటస అవసరం 
ఇ ~~ 

AWA! 


a] 


పార్లమెంటు సభ్యుడు శ్రీ కానేటివరాహసరాపువిజ్ఞప్తి 


విజయవాడ వీప్రిల్‌ 23 
(గొచి యానాం ప్రజలు భారలచేశంలో విలిసీకరణకు 
సుముఖులుగానే వున్నారనీ, శాని భారత (ప్రభుత్వం 
యానాంపై ఆశ దిగ్భంధసం విధించబోనుని (ప్రకటించి వారి 
ఆనుమానాలను తొెలగించడం భారత (ప్రభుత్వ కర్తన్యమని 
ఆంధ్రరాష్ట్ర వ్యనసాయ _ కూలీ సంఘాధ్యప్షచ్యా. పార్ల 
మెంచు సభ్యు౮ా అయిన (క్రీ కానేటి మోహనరావుగారు 
చేశాక (హటనచేస్తూ పేర్కొ న్నారు. 


ఇతోధికంగా సహాయపడాలని విజ్ఞప్తి చేసింది. ఫ్రెంచి ఇండియా ప్రజలు చేస్తున్న 
స్వాతంత్ర్య పోరాటానికి సర్వవిధాల సాయపడాలని ఆంధ్రప్రజలను ఆంధ్ర కమ్యూనిస్టు 
పార్టీ కోరింది. (18 మే 1954 విశాలాంధ్ర పత్రిక) 


48 


శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


అప్పట్లో రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గానికి (శ్రీ కానేటి మోహనరావు 


కాంగ్రెసు వలంటిర్లుచేసే యుద్దం 


ఫ్రాన్సుతో నా 


నా? ప ప్రజలపైనా ! 7 


యానాం ప్రజలను మాడ్చి కాల్చి చంపు 
తానని సంలీనో ద్యమవీరుల బీరాలు 


కాకెశాడం మే. 9| "వెకగెందన్సీ యీ వాలంటీళ్ణే వాటిని 


ఫెపెధ |గూపులకు చెందిన 


ఇంచి రహా స్యనార్థాలడ్వారా డబ్బు తీసుకొని 


యానాం చాయకులు. శ్రీ మదం శెట్టి దొంగబ్యాపారులకు అంద జేస్తున్నట్లు 
సత్యానందం, మేయరు శ్రేశామగాట్టి చెప్పుకుంటున్నారు. స్వాధీనం చేసుకో 


యు 
పరశురాం. శ్రీ కనకాల తాతయ్య 


బడ్డ సరుకులకు 


పతిఫలం యివ్వడం 


శీ శ్రీ యర్రా బట్టాశారాయబ్య తదితరులు | లేదు. దీనిత్‌" * పయాటీకులలోను ఆయా 
ణో (యెంచి యాశాం మెస్టరు కమిటీగా | గామాల  |ప్రజల్లోనుకూడ వ్యతిరేకత 


ఏర్న్ణారు, 

"పని ఫుదుబ్బేరిలో అశెస్తుజేయిం 
చాలే ఉగ్దే్య్యంతో యానాం ఆడ్మిని 
స్టేటకు పుదుచ్చేరి వస్త రు రమ్మన్నా 
ర రజీ మిసతో ఫుదు జ్చీరిపంపించడానికి 
ఏర్పాటుజీశారు,. పుదుజ్చీరి చేరగానే 
అరెస్టు చేయమని (గైంచి గవర్నరుకు 
యెంచి భావులో ఒక"టెలి గాం యిచ్చి 
నట్టు చెప్పుకుంటున్నారు. కాని పెన 
ఇెప్పిన చాయకులు యాకు [టను 
(గహీంచి 1పయాణం౦ రభ్బాచేసు 
కున్నారు 

సరినొద్హుభ్లో నీకో మశాంసె. పెద్ది ఘంచి 
యానాం "ప్రజలను పోరాటానికి 
ఆయ గ్లం జేస్తున్నా టు. భోరత్మపభుత్వం 
నండి కు, 2లక్షలు శెచ్చుకొనితలాో 60 
జేలు కాజేసారని వె నాయకులపై 
ఎడ్మిని స్ట్రేటరు దుస్స్రచారం గావిం 
జాడు, 


“పెరుగుతోంది, 


(ప్రజల ప బెదిరింప్పలు 

యో మధ్య సరిహద్దుల్లో "సభలు 
జరుగుతు యి యూనియ 
కొతో కలవక పోతే చాంబులు 'జేస్తా 
ముస్ఫీ తుపాకులతో _ కాలుస్తామన్సీ 
హంచినీక్కు ఆహార పదో్శ్నూ*లు దొరక 
కుండా జ ఎలంకలను మౌడ్చినట్లు 
మాడుస్తామన్సీ లాతీచాళ్లీ క్స్‌ జేసిఅణచి'జేస్తా 
మనీ శభ Cats కాపన్యాసా 
లిచ్చారు. (ద్రౌపదికి వస్తాాపహాకణం బేసి 
వట్లు (ఫ్రెంచి యానాం (ప్రజలను బస్తా 
మని. బేదిరింజీ స్థితికి కూడే కొందరు దిగి 
జారినట్టు తెలుస్తూంది. “ప్రజానీకం దీనికి 
అసహ్యించు బంటు న్నారు, “కలవ 
"డానికి సిర్ణంగావున్న మమ్ములను 


'కాల్చి చంపడమెందుక్సు ఎలక జా 


సూద్చడ మెందుకు లాశ్రీ చార్టీలు జేయడ 


'మందుకొని అంటున్నా యు 


ఐశాలాంధ్ర 12, మే 1954 


కమ్యూనిష్టు పార్టీ తరపున ఎం.పి గా ఉండేవారు. వీరు 26, ఏప్రిల్‌ 1954 విశాలాంధ్ర 


బొల్లోజు బాబా 


49 


పత్రికలో “విలీనీకరణకు (ఫ్రెంచి యానాం ప్రజలు సుముఖత” అంటూ ఒక వ్యాసాన్ని 
ప్రకటించారు. దీనిలో- యానాం ప్రజలు భారతావనిలో విలీనం కావాలనే కోరికను 
కమ్యూనిష్టు పార్టీ సమర్ధించింది. తదనుగుణంగా అక్కడి ప్రజల పోరాటంలో పాలు 
పంచు కొంటుంది. అని చెబుతూనే - ఉద్యమనాయకులు యానాం రవాణ రాకపోకల 
దిగ్భంధనం చేయటం వల్ల ప్రజలు ఆహారపదార్ధాలకు, ఇతర సరుకులకు ఇబ్బంది 
పడుతున్నారని, ఇలా ప్రజలను ఎలుకల్లా మాడ్చి చంపాలని చూడటం తప్పని 
ఉద్భోదించారు. 

ఉద్యమకారులను విమర్శిస్తూ 12 మే, 1954 విశాలాంద్ర పత్రికలో-కాంగ్రెసు 
వలంటీర్లు చేసే యుద్ధం ్రాన్సుతోనా? ప్రజలపైనా? శీర్షికతో ఒక పెద్ద వార్త 
ప్రచురింపబడింది. ఈ వార్త ద్వారా విమోచనోద్యమం యొక్క మరొక పార్వాాన్ని 
కూడా అర్థంచేసుకొనవచ్చును. ఈ వార్తాకథనంలో వచ్చిన విమర్శలకు శ్రీ దడాల 
ఆ తరువాత జరిగిన సభలలో సమాధానం ఇవ్వటం కూడా గమనించవచ్చు. 

దీనిలో వార్తాకథనంలో - ఈ మధ్య సరిహద్దులో సభలు జరుగుతున్నాయి, 
భారత్‌లో కలువకపోతే బాంబులు వేస్తామని, తుపాకీలతో కాలుస్తామని, మంచినీరు, 
ఆహారపదార్థాలు దొరకకుండా చేసి ఎలుకలను మాడ్చినట్లు మాడుస్తామని, లాఠిచార్జీ 
చేసి అణచివేస్తామనీ శ్రీ భయంకరాచారి గారు ఉపన్యాసాలిచ్చారు. [ద్రౌపతికి 
వస్రాపహరణం చేసినట్లు (ఫెంచియానాం ప్రజలను చేస్తామని బెదిరించే స్థితికి కూడా 
కొందరు దిగజారినట్లు తెలుస్తున్నది. ప్రజానీకం దీనిని అసహ్యించు కొంటు న్నారు. 
నిత్యావసరాలను యానాంలోకి రానివ్వక పోవటం వల్ల యానాంలో ఉప్పు, పప్పుల 
ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సరిహద్దుల్లో వీరు మకాంపెట్టి (ఫ్రెంచి యానాం 
ప్రజలను పోరాటానికి ఆయత్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వం నుండి 2 లక్షలు 
తెచ్చుకొని తలో 50 వేలు కాజేసారని పై నాయకులపై ఎడ్మ్మినిషస్టేటర్‌ (జార్డ్‌ సాలా) 
దుష్ప్రచారం గావించాడు అంటూ తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ వార్తాంశంలో 
(శీ దడాల పేరు లేదు. 

విలీనోద్యమకారులు యానాం ప్రజలను ఈ విధంగా బాధించటం మంచిది 
కాదని చెప్పటానికి ౩0 మే, 1954 న ఆంధ్రకమ్యూనిష్టులు ఒక సభనేర్పాటు 


50 శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


చేసారు. ఈ సభలో శీ కానేటి 
మోహనరావు - “యానాం (ప్రజలు 
సరుకులను దిగుమతి చేసుకోవటానికి 
ఏ విధమైన ఆటంకాలు ఏర్పరచ 
రాదు, దీనివల్ల పేదప్రజలు ఇబ్బందులకు 


అకాబాం విలీనాన్ని [పతీకుటిస్తు 
న్న్న శారీలో హృదయ పరీజ్రర్శణ సౌొధిం 
చుటకు రకా సభలు ఊడేశింనబడిన 
వని (శ అదాదల చెప్పారు రకూజాం 
కు కము పౌకూ[ని భకఫలా కౌటంజా 
పిశిటింగ్‌ చేయడంలో ఈ ద్ధేశ్య 6 


యాజాం | పజలను రాధ షపెటాలనిగాడు 
ip Rod reg: 

క "వలనినంఠి ఇరికు దించ తాశ్లాం 
ఆన ఆడ్యినీ శ్ర్రేట ఈ జూ లా 
వళకురున్న సగల్వాలు ఆఫర్టిము 
లని నిరూపీం చేటందుళీ ఈ పిళటింగ్‌ 
ఊఉ ద్టేశించబడిందని విలీన ₹ం గను 
శార్యదర్శీ శీ చాదల ఇప్పారు, 
యానాంలో జరుగుతున్న ప్‌ాంసా' 
కృత్యాలు ఇతర (సంచి పాంళాల 
లో ఎక్కుణా జరగడంలేదు, దీనిని 
బట్టి, అక నిస్తే టర్‌ పోలా మొంతే' 
నీచం OY స్తున్నాజో తెలియ 
గలదు అనినాడా ఈయన ఆన్నారు 


ఆంధ్రపత్రిక 1, జూన్‌ 1954 


గురవుతున్నారు. యానాం బారతా 
వనిలో విలీనమైతే ఒనగూడే ప్రయో 
జనాలను వారికి చెప్పి ఒప్పించాక 
మాత్రమే ఉద్యమకారులు యానాంలోకి 
ప్రవేశించాలొఅంటూ ప్రసంగించారు. 

కమ్యూనిష్టుల దృష్టి ఎల్లప్పుడూ 
పేదప్రజల ఇబ్బందుల గురించే 
ఉంటుంది. యానాంకు నిత్యా వసరాలు 
అందకపోవటంచే ఇక్కడి ప్రజా 
జీవనం స్థంభించి పోయింది. యానాం 
వ్యాపారులకు కాకినాడలో పెట్రోలు, 
కిరోసిన్‌, ఇతర నిత్యావసరాలు అక్కడి 
వ్యాపారులు నిరాకరించేవారట. బిల్లు భారతీయుని పేరుమీద తీసుకొని యానానికి 
రహస్యంగా చేర్చవలసి వచ్చేదట. యానాంకు వచ్చే మంచినీటి సరఫరాను 28 
ఏప్రిల్‌ 1954 న కాకినాడ కలక్టరు నిలుపుచేయించాడు. యానాం (ప్రజలకు 
తాగునీరు అందించే చెరువులు అప్పటికే ఖాలీ అయ్యాయి. ఈ విషయంలో (ఫ్రెంచి 
ఎంబసీ కల్పించుకొంటే తప్ప యానాంకు నీటి సరఫరా పునరుద్ధరణ కాలేదు. 
ఉద్యమకారులు చేసే రవాణాబందు లాంటి కార్యక్రమాల పర్యవసానాలను, కొందరు 
ఉద్యమకారుల వదరుబోతు మాటలను కమ్యూనిష్టులు గుర్తించారని, వారిని 
వారించారని - పైన చెప్పిన వార్తాకథనం ద్వారా తెలుస్తుంది. కమ్యూనిష్టు పార్టీ 
పోషించిన చారిత్రిక పాత్రగా దీన్ని భావించాలి. అంతేకాక ఈ ఉద్యమానికి కాంగ్రెస్‌ 
మద్దతు ఇచ్చింది కనుక, ఆ మేరకు కమ్యూనిష్టు పార్టీ ప్రతిపక్ష పాత్రను పోషించిందని 


అనుకోవాలి 
బొల్లోజు బాబా 51 


కమ్యూనిష్టుల విమర్శలకు శీ దడాల సమాధానం 

ఈ ఉద్యమానికి వెన్నెముకగా నిలబడిన శ దడాల ఒక సభలో ఈ విమర్శలపై 
ఈ విధంగా స్పందించారు --“ఈ సభలనేవి యానాం ప్రజల మనసులను మార్చి, 
వారిని ఉద్యమానికి మద్దతు తెలిపేలా చేయటానికే. యానాంకు వచ్చే సరుకులను 
నిలిపివేయటమనేది యానం ప్రజలను బాధించటానికి కాదనీ, (ఫ్రెంచివారి నిస్సహాయతను, 
డొల్లతనాన్ని బయటపెట్టటానికేనని” అన్నారు. (1 జూన్‌, 1954 హిందూ). 

ఉద్యమవిధానాలవల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నదని 
కమ్యూనిస్టులు చేస్తున్న విమర్శలకు మరో సభలో శ్రీ దడాల ఇలా సమాధానం 
ఇచ్చారు-యానాం విలీనాన్ని ప్రతిఘటిస్తున్న వారిలో హృదయ పరివర్తన సాధించుటకు 
యీ సభలు ఉద్దేశింపబడినవని; యానాంకు వస్తు సామాగ్రి సరఫరా కాకుండా 
పికెటింగ్‌ చేయటంలో ఉద్దేశ్యం యానాం ప్రజలను బాధపెట్టాలని కాదని యానాం 
అడ్మినిస్ట్రేటర్‌ సాలా, ప్రాన్స్‌ నుంచి కావలసినంత సరుకు దించివేస్తాం అని 
పలుకుతున్న ప్రగల్భాలు అసత్యము అని నిరూపించేటందుకే ఈ పికెటింగ్‌ ఉద్దేశించ 
బడిందని విలీన కాంగ్రేస్‌ కార్యదర్శి శ్రీ దడాల చెప్పారు. యానాంలో జరుగుతున్న 
హింసా కృత్యాలు, ఇతర (ఫ్రెంచి ప్రాంతాలలో ఎక్కడా జరగటం లేదు. దీనిని బట్టి 
అడ్మినిస్ట్రేటర్‌ సాలా యెంత నీచంగా ప్రవర్తిస్తున్నాడో తెలియగలదు అని కూడా 
ఆయన అన్నారు (ఆంధ్రపత్రిక 1, జూన్‌ 1954) 

దిగ్భంధనం చేయటం అనేది ఉద్యమంలో ఒక భాగం. అప్పట్లో పాండిచేరీ 
కూడా ఈ విధమైన దిగ్భంధనానికి గురైంది. సాగునీరు, కరంటు, తపాలా, బస్సు, 
రైలు రాకపోకలు, నిత్యావసరాలు లాంటివి నిలుపు చేసి పాండిచేరీని దాదాపు 
ఉక్కిరిబిక్కిరికి గురిచేసారు అక్కడి ఉద్యమకారులు. ఒకానొక సమయంలో పాండిచేరీ 
ఫ్రాన్స్‌ నుండి ఓడలపై ఆహారపదార్ధాలను తెప్పించుకోవల్సివచ్చింది. పైన (శ్రీ దడాల 
చెప్పినట్లు యానానికి వస్తువుల రాకపోకలను అడ్డుకోవటం అనేది, ఒక రకంగా 
ఫెంచిపాలకులు ఎంతటి నిస్సహాయులో చెప్పటమూ, ్రెంచికాలనీలు సమీప 
భారతదేశ సహాయం లేకపోతే ఏమాత్రమూ మనుగడ సాగించలేదని తెలియ 
జేయటంగా భావించాలి. 


ర్‌2 శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


యానాం చివరి ఫ్రెంచి అడ్మిని(స్టేటర్‌ జార్డ్‌ సాలా పాండిచేరీ వెళిపోయాక 
11 జూన్‌న యానాం జడ్జి శ్రీ శివాను ఇంచార్జ్‌ ఎడ్మినిస్టేటర్‌ గా నియమించింది 
(ఫంచి ప్రభుత్వం. 

(శ్రీ శివా యానాం నిర్వహణా బాధ్యతలు స్వీకరించిన అనంతరం, యానాన్ని 
ఫ్రెంచి పాలననుండి విమోచనం చెందించటానికి ఇదే సరైన సమయమని ఉద్యమ 
నాయకులు భావించారు. ఈ పోరాటనాయకుల రక్షణార్ధం ఇంకా అవాంఛనీయ 
ఘటనలు జరగకుండా చూసేందుకు అప్పటి కాకినాడ కలక్టరు, విశాఖపట్టణం 
నుండి 200 మంది సాయుధ బలగాలను రప్పించి వీరికి సహాయంగా ఉంచారు. 


జూన్‌ 11న యానాం 
వంతెన వద్ద జరిగిన ఒక 
బహిరంగసభలో కాకినాడ 
కాంగ్రెస్‌ నాయకుడు పైడా 


“యానాం విమ్ముక్తక త్యరలోనే 
ఇ ఇ} Va అర్య, న 

పెద్ద పెట్టున ఉద్యమహ్రారంభం 
యానాం వంతెనవద్ద బహిరంగసభలో, 
వడా వెంకటనారాయణగారి ప్రకటన 


వెంకటనారాయణ (ఫైంచి rsh విలేఖరి] విచారణ జర వ జల చంధవింధీంకని ఇండియా (బొంళాల కదువ్యసురించి 
; Tima, wr ll శచ్చారు ero [కం యిన్ఫటీ జం్బపదింభ్రులు జరుత్రళున్నదర్శి వరి 
Ir విజపరిక్టిరిని గకీంచాలి వీవో 


యు ఊ్యారం కాబాలనుకొ ఇ 
'పీభిప్ప వీలులేదు కాని, ఇవ్వడు భౌ తూర్గం జొెరకకబోదని ఆభలు యూ 
కకయూనియక లోఈన్న భాజాలు సదు: పరిష్కారం కొవాలని (ఫం 


కంచి దాన్యంనుండీ యా శే 


దాస్యం నుండి యానాంని 
విముక్తి చేయడానికి యానాం 
ప్రజాప్రతినిధులు త్వరలోనే 
పెద్దపెట్టున, ఉద్యమం ప్రారంభించ 
నున్నారు, యానాం ప్రజలు 
ఈ ఉద్యమాన్ని బలపర్చాలి 
అని వెల్లడించారు. ఈ సభలో 
(ఫ్రెంచి ఇండియా విలీనోద్యమ 
కాంగ్రెస్‌ కార్యదర్శి శ్రీ ఆర్‌ 


నాంను విముక్తి జేయడానికీ 
యానాం |[శ్రకొ[వరినిధులు 
త్వరలోణే ఉద్యమం (పారర 
భిందనున్నారు యూ,నా 0 
|డ్రజలు యూ a డ్య మూ న్ని 
బలవర్భ్బాలో అని (క్రీ పెడా 
వంకటశారాయ ణగారు, 
మొన్న నులి గభచారం 
వాయ శె లం, యానాం 
వం తెనినద్ద జరీగీన పెద్ద బహి 
రంగనభ లో కెట్లడించారు 

ఇభ ఇెంశటజాలాయల గారీ ఆధ్యమే 


శన అరిసింది. బోలీకునారు అభ్య లకర 
ఇట కక్ప టే క్క యాజాం (సజల 


జూ |వరినిధుల,కకణాబ్ధులు క్వకలో కే చి వధశ్యానికి లేనని దీ నిట్టి 
యావొలి విము కక గిర్టుకమెవ అర్య (ఫెంచి పభుక్య నిజాయితీ $0 
తీసుకొంటారు యాణాం్యపజలందనా కీంక వలసే విసున్నది ఆని ఆన్నారు 
ఆ చర్యను ఇలభర్బాలి” అనీ కంకట (వజూ ఈద్యనూన్ని జాకీనం చేయ 
ఇారాయగ గారు విజ ప్రీచేకారు. చంక క్యకథి కోసమే (ఫ్రెంచి వ 
యాణాం విలీనోడ్యమం శార్యాచ ధుత్వం ఇల్బపకడింపులః (ప్రారంభిం 
రణవంక్లు శౌర్యదర్శి (శీ డి వి రంగా చిందిగాని జేకేమో కాడు సంబడిం 
చార్యులుగాకు మాటాగుకూ (ఫించి బలు జయకుకున్న లక కొలను (ఫెంచి 
యాశాంపొలకుడు జాలా యాశాం ఇండియా (పొంకొలలో బోలీను 
ముంచి బడిలేనంజాలడు ఏ శాక 6 న్యం ఎక్కువైంది ఈ కొర్టద్యాని 
తప్పదు, చారీక కెరుధుక్క్టృృ శ్యాలను యింకా జా, జలా బిష్తభం చ 
పాగిండ లేక కానాల (పలు, పకి ద్రీసీ పరీపాలజవకిం చేసుకుని, wed 
కీలు విమనిన్వే దిజేశీ హలిటులుగా ఉభుశ్వాన్న ఇలవంకెశ బయటి! 
ఉండలేరు కప్పించుసనిపారిపోకాడు. కట్టడం ఒకే కూర్గంగ్‌ అని చాదల 
అన్న ఉం౫కి టో ఖారకీ హాక్చరించాఠ పొందిభేరీలోని 
యుూానియకొ శంబంధ। లేకుండా ఖార్రతీయ కాన్సల్‌ జనరల్‌ వై 
యాజాం యెంతొ కౌ అల ఉంద నించారోపణల చేస్తూ కక చ (కాలు 


శాలాకుంకి క 6 తన వా టీ పకన నేదు ఇప్పుడు కారత్‌ యూనియన్‌ (భచురించ అడు కున్న ఆదక్టు (కీ 

చచ్చాడు యాయాం (వ్రజ లా లో ఉంటుగ్న యాళాం (పాణ చాల త్మీవంగా గర్తీందాడు ఇటు 

బహిరంగపభిలకు కోటరకడరి యుదే ఆకుల యాబాతలో (పేలింది ఆ కంటి అభాంది పారం ఆపివేయి! 

ోకకుం ఖో పటణాన్ని వితము క్రిచేన్తీ అశ్చర్యపడ పోరే (పజల చట్టాల్ని ధిక్కరించి 
చెంకటళారాంతంగాత. కాట్లాడు. కలనిన ఆవసరం లేదు” ఆని ఆన్నారు. ఎదురు తీరని (ప్రతీకారం చేశుదలనే 

తొ, యాకాం్యవణల పద్యము చర్చికి _ శంయు కశొర్యదర్ని (కిని ని ఎన్‌ వస్తుందని హెచ్చరించారు 

ఉమోత్నీంచారు ఆ ఊద్యతుం యాశాం ప్యాశుదుగాయర యాశాంపరి జాలకుడు తీరాన ౦ 

వగ్గర ఎలా (పౌరంధ్‌ మైండ్కీ చకూణాంి (కజలను కారి కర్య్యానికి జారీని కదలి ర 

వరీసాలనకు, డెల్చిచ్చీ శూంజాలకు వలా జెళ్లిపోడకాకో ఏవ రిం లాకు _అర్హ్‌ దాగల(పలిపౌదించిన యా 


నియోగించి ఉద్యరూన్ని నివిధంగా శరుణంమించిపోకముందే యా శా 


ఇ డిన తీర్మాకం వళ శీఠంణా కథలో 


అణచి ణానికి | కయత్ని ౮ద్పీ దోపిడీలు 
కాళ్ళళ విశ్ళెంఖలంళా me 
చిందే వివరించారా 

భారఠ్యవభుత్వం అబూ దుక్రచకన్స 


(వజలు విలీకోన్యముం శా ఆత లతో ఆయోకింపబడీలిడి 

కేశ కలిపి పని శే తలని విజ్ఞపీ “ఇ 6 డియాతో (పెంచి ఆధీక 

శేశాకు ఆౌంశొాలలోని (పజల భారతీయులే 
చీ ఇండియా వి లీకో నరు వవ్కి భొరక్యపజలతోపాం స్క తీకం 


దడాల మాట్లాడుతూ - గత 
ఏడు సంవత్సరాలు (ఫెంచి 


లను సరించి | పేంచ్చిపళుశ్యావికి అధి కాం్రాను కార్యవర్శి ఆర్‌ జాడ శాన్‌ తెదికిర వీధాలు చాను. ఆర్యోమ్య 
మేవం రెలింకిందు శే ఫంచిజళటకీ లాడ మాట్లాక గూ గక? ఇ సంక సంబంధా ల నదిని పజాస వల 
(సకల విళ్కాల్‌ నల్‌ య్రాశాంకశ్ని కాజు (సంచి ఛు త్య త (ఫ్రెంచి నెధుజకుయున మేను క్రూజాం (ప్రజ 


27, మే 1954 ఆంధ్ర పత్రిక 

ప్రభుత్వం (ఫ్రెంచిఇండియా ప్రాంతాల సమస్యగురించి సంప్రదింపులు జరుపుతున్నదని, 
పరిష్మారం కావాలనుకొంటే ఏదో మార్గం దొరకకపోదని అసలు ఈ సమస్య పరిష్కారం 
కావాలని (_ఫెంచి ప్రభుత్వానికి లేదని, దీన్ని బట్టి (ఫెంచిప్రభుత్వ నిజాయితీ 


బొల్లోజు బాబా 58 


శంకించవలసి వస్తున్నది అని అన్నారు. ప్రజా ఉద్యమాన్ని నాశనం చేయడానికి 
వ్యవధి కోసమే (ఫ్రెంచి ప్రభుత్వం సంప్రదింపులు ప్రారంభించింది గాని వేరేమీ 
కాదు. సంప్రదింపులు జరుగుతున్నంత కాలము (ైంచి ఇండియా ప్రాంతాలలో 
పోలీసు దౌర్జన్యం ఎక్కువైంది. 

ఈ దౌర్జన్యాన్ని ఇంకా సాగిస్తే, ప్రజలు విప్లవం లేవదీసి పరిపాలన వశం 
చేసుకుని ఫ్రెంచి ప్రభుత్వాన్ని బలవంతాన బయటకు నెట్టటం ఒకటే మార్గం” అని 
దడాల హెచ్చరించారు. పాండిచేరీలోని భారతీయ కౌన్సిల్‌ జనరల్‌పై నిందారోపణలు 
చేస్తూ కరపత్రాలు ప్రచురింప బడుతున్నందుకు శీ దడాల తీవ్రంగా గర్జించారు. 
(పాండిచేరీలో (ఫ్రెంచి వ్యతిరేక ఉద్యమం చెలరేగటానికి కౌన్సిల్‌ జనరల్‌ (శ్రీ కేవల్‌సింగే 
కారణమని (ఫ్రెంచి అనుకూలవాదులు ఆయనపై తీవ్రవిమర్శలు చేసేవారు. ఆ 
అంశాన్ని (శీ దడాల యానాం నుండి ఖండిస్తున్నారు.) ఇటువంటి అభాండ ప్రచారం 
ఆపివేయకపోతే, ప్రజలు చట్టాన్ని ధిక్కరించి ఎదురు తిరిగి ప్రతీకారం చేయవలసి 
వస్తుందని హెచ్చరించారు. 

ఈ సభలో శ్రీ దడాల ప్రతిపాదించిన ఈ క్రింది తీర్మానం ఏకగ్రీవంగా 
ఆమోదింపబడింది. 
తీర్మానం 

ఇండియాలో ఫ్రెంచి ఆధీన ప్రాంతాలలోని (ప్రజలు భారతీయులేననీ, భారత 
ప్రజలతో, సాంస్కృతికంగాను తదితర విధాలుగాను అన్యోన్య సంబంధాలున్నవని 
ప్రజాప్రతినిధులమయిన మెము, యానాం ప్రజలకు యిందుమూలంగా ప్రకటిస్తున్నాము, 
ఫ్రాన్సు సాగిస్తున్న యీ గూండారాజ్యములో అవమానకరమయిన జీవితాన్ని మేమిక 
సహించలేము. 

ఇప్పటికే ఆరు దీర్హసంవత్సరాలు ఓపిక పట్టిచూచాము. గ్రేట్‌బ్రిటన్‌ ప్రదర్శించిన 
రాజకీయదక్షతను ఆదర్శంగా తీసుకొని, ఆ ప్రకారం ప్రవర్తిస్తుందని ఆశించాము 
కానీ భారతదేశంలోని యీనాలుగు స్థావరాలపైనా ఫ్రెంచి ప్రభుత్వం తన ఆధిపత్యాన్ని 
కొనసాగించాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు పారిస్‌ సంప్రతింపులు సుస్పష్టం చేసినవి. 
స్నేహపూర్వకంగా శాంతియుతంగా, (ఫ్రెంచి ఇండియా ప్రాంతాల సమస్యా పరిష్కారానికి 


ర్‌ శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


మనము చేసిన ప్రయత్నాలన్నీ (ఫెంచి ప్రభుత్వం తృణీకరించిందని గ్రహించి, యిక 
విదేశీ దాస్యాన్ని మేము సహించేదిలేదు అని యిందుమూలంగా హెచ్చరిస్తూ యీ 
తీర్మానం చేస్తున్నాం. (13 జూన్‌, 1954 ఆంధ్రపత్రిక). 

యానాన్ని సంపూర్ణంగా విమోచనం చేస్తానని శ్రీ కేవల్‌ సింగ్‌కు మాటిచ్చి 
ఏప్రిల్‌ 14 న ఇక్కడకు వచ్చిన శ్రీ దడాల రెండునెలల్లో యానాంలో అనేక రాజకీయ 
మార్పులు తీసుకువచ్చారు. మొదట్లో ఆంధ్ర కాంగ్రెస్‌ నాయకులతో కలసి యానాం 
వెలుపల సభలు నిర్వహిస్తూ యానాం ప్రజలలో స్వాతంత్ర కాంక్షను రేకెత్తించగలిగారు. 
పదిహేనురోజులలో యానాం నాయకులు ఉద్యమంలోకి వచ్చి కలిసినపుడు వారిని 
కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగారు. ఇది ఇతని నాయకత్వ ప్రతిభ. 
యానాంలో భారతదేశ జండా ఎగురవేయటం అతని తదుపరి లక్ష్యం. 


అప్పటికి యానాం సాంకేతికంగా ఒక విదేశం. ఫ్రాన్స్‌ దేశపు భూభాగం. 
అక్కడకు వెళ్ళి అక్కడ ఎగురుతున్న (ఫెంచి జండాను తొలగించి భారతదేశ జండాను 
ఎగురవేయటమనేది చట్టప్రకారం అంతర్జాతీయ నేరం. ఆ సాహసోపేతమైన పని 
చేయటానికే (శ్రీ దడాల యానాం వచ్చారు. 


బొల్లోజు బాబా ర్‌ర్‌ 


యానాం విమోచనం 


అది ఆదివారం, జూన్‌ 18, 1954. ఆ రోజు ఉదయాన్నే శ్రీ దడాల రఫేల్‌ 
రమణయ్య, మద్దింశెట్టి సత్యానందం, కనకాల తాతయ్య, యర్రా సత్యన్నారాయణ, 
కామిశెట్టి పరుశరామ్‌, కోన నరసయ్య, కాకినాడకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు 
భయంకరాచారి మరియు సుమారు ఓ వేయిమంది అనుచరులు ఒక సమూహంలా 
యానాంలోకి ప్రవేశించారు. ఈ బృందం యానాం ఎడ్మినిస్టేటర్‌ బంగళావైపు కదం 
తొక్కుతూ కదిలింది. ఆ బంగళాను ముట్టడించి అక్కడి ఫ్రెంచ్‌ జండాను తొలగించి 
భారత జండాను ఎగురవేయాలన్నది వీరి ఉద్దేశ్యం. 


శీ దడాల ఒక మెగా 


a Yn LX కా 


ఎక్కువ- సాయుదూుులవ్లా 
ఉన్నాము. మీరు ప్రతిఘటించి 
నట్లయితే అది నిష్రయోజన 
మౌతుంది” అని హెచ్చరిస్తూ 
దయచేసి సహకరించండి అని 
(ఫ్రెంచి అధికారులను కోరుతూ 
ముందుకు కదిలారు. అయినప్పటికీ 
వినకుండా ఫ్రెంచి పోలీసులు 
కొన్ని చేతి బాంబులను వీరివైపు 
విసిరారు. ఆనాటి (ఫెంచి 
పోలీసుల సంఖ్య 23, వారికి 


"యానాంప్ర ఏల నిసుక్‌ 


డగ 
పో 


దైనందిన పరిపాలనా ; నిర్వహణకు 
ఆరుగురితో పాలకసవితి: నిర్హాణం 
కాకిశాడు అజాన్‌ 13 
(ఫి:చి స్మామాజ్యవాద వలసపాలననుండి యానాం 
(ప్రజలు నేడు తను విముక్తిని సాధించుకొన్నారు, జయ జయ 
ధ్యానాల మధ్య "నేటి ఉదయం వాను యానాం నస్వతం(తాన్ని 
(వకటించారు. 


కొర్టరోజులనుంచీ యాశాంలో 
కి రాయిగాండాల అగూయిక్యాలూ 
అత్యాణ రాలా మిళమోరిపోగకాయి, 
ఫెంచి స్థావరాలు భారితడేశంలో 
సంలీసం కాహేలని కో శీవారందరి ఇళ్ళే 


ఇ, పరకురాం ఎర్రా వారాంయణ 
మూరి కోనడరప  గాగలసభ్యులం, 
ఫీకంతాతూడా (పమాణస్వీకారం “జేపీ 
యాశాం ఫరిపొలనా బాధ్యతను స్వీ 
రించారు. 


విశాలాంధ్ర జూన్‌ 15, 1954 


సారధ్యం వహించింది శ్రీ గిరి సుబ్బారావు. ఆ బాంబులు విరికి దగ్గరలొ పెద్ద శబ్దం 
చేసుకుంటూ పేలాయి. దానికి వీరంతా సమీపంలో ఉన్న మన్యం వారి మేడ గోడకు 


56 శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


ఆనుకొని రక్షణ పొందారు. దీనికి ప్రతిచర్యగా విమోచన ఉద్యమ బృందంలో ఉన్న 
సాయుధ పోలీసులు అనేక రౌండ్ల కాల్పులు జరిపి, చాలా చాకచక్యంతో వ్యవహరించి, 
ఏ విధమైన పౌరనష్టం జరగకుండా (ఫ్రెంచి పోలీసులను నిర్వీర్యం చేసి నిరాయుధులను 
కావించారు. 

వీళ్ళ రాక తెలుసుకొన్న ఫ్రెంచి విధేయ శక్తులు తలోదిక్కుకు పరిగెట్టి 
దాక్కున్నారు. కొంతమంది ఎదుర్లంక, ఇతరప్రాంతాలకు పారిపోయారు. మరికొంత 
మంది అటకలపైన, గుళ్ళలోనూ, సురక్షితమనుకున్న ఇతరప్రాంతాలలోను 
తలదాచుకొన్నారు. కొంతమందైతే ఆత్మరక్షణ కొరకు తుపాకీ చెంత నుంచుకొన్నారు 
(5. జర్నల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ సొసైటీ వాల్యూమ్‌ 20, 2001) 

ఆ విధంగా విమోచనోద్యమకారులు అడ్మినిస్ట్రేటర్‌ బంగళాను చేరుకొని అప్పటి 
అడ్మినిషస్టేటర్‌ ఇన్‌ చార్జ్‌ (శ్రీ శివా గారినుండి అధికారాలను స్వాధీన పరచుకున్నారు. 
జూన్‌ 18న ఉద్యమకారులకు ఏ విధమైన ప్రతిఘటనా ఏర్పడలేదు. ఇదే అదునుగా 
భావించిన కొంతమంది అల్లరిమూకలు (ఫ్రెంచి విధేయులైన శ్రీ కాపగంటి, శ్రీ బాజీ, 
(శ్రీ ఉమార్‌ ఆస్తులను, వ్యాపారాలను నాశనం చేసారు. 


అనంతరం ఉద్యమనాయకులు (ఫెంచ్‌ జండాను తొలగించి బారతదేశ 
మువ్వన్నెల జండాను ఎగురవేసారు. బహిరంగసభ ఏర్పాటు చేసి యానాం 
విమోచనమైందని ప్రకటించారు. 


తదుపరి “యానాం విమోచనమైందని, భారత ప్రభుత్వం దీని పరిపాలన 
చేపట్టి, ఈ ప్రాంతాన్ని భారతావనిలో విలీనం చేసుకోవాలని, ప్రధానమంత్రి నెహ్రూకు, 
(ఫ్రాన్స్‌ ప్రధానమంత్రికి, పాండిచేరీలోని (ఫ్రెంచి గవర్నరుకు టెలిగ్రాములు ఇచ్చారు. 

విలీన కార్యకర్తలు మరియు సివిల్‌ దుస్తులలో ఉన్న కొంతమంది సాయుధ 
పోలీసులు యానాం వీధులలో విజయోత్సాహంతో తిరిగారు. ఈ సమయంలో 
యానాం ఇంచార్జ్‌ మేయర్‌ సాహితీవేత్త, ఆయుర్వేదవైద్యుడు, (ఫైంచి విధేయుడు 
శ్రీ సమతం కృష్ణయ్య వద్ద స్వీయాత్మరక్షణకై ధరించిన పిస్తోలును చూసి, ఆయనే 
కాల్పులు జరపటానికి ప్రయత్నిస్తున్నారనే అనుమానంతో వారిని కాల్చి చంపటం 
జరిగింది. యానాం విమోచనోద్యమంలో అసువులు బాసింది ఈయనొక్కరే. 


బొల్లోజు బాబా ర్‌7 


( “ శ్‌ న 
PS 7 fp ళీ % 


యానాం విమోచనానంతరం జరిగిన ఊరేగింపు DADALA IN CENTRE 


\ 
Xs 


జూన్‌, 1954 న భారత త్రివర్ణ పతాకాన్ని ఎగుర = 
వేస్తున్న శ్రీ మద్దింశెట్టి.వందమిడుతున్న శ్రీ దడాల 


ర్‌రి శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


దశాబారివాటు ఎమ్మల్య గపస్‌చెసీన శీ 


wu 


ED SAA SEHR కళ, 


జాతిపిత గాంధీజీ మరియు నెహ్రూల చిత్రపటాలను అలంకరించి పట్టణ 
వీధులలో ఉద్యమకారులు ఊరేగింపు జరిపారు. ఆ తరువాత జరిగిన బహిరంగ 
సభలో మద్దింశెట్టి మాట్లాడుతూ యానాం విమోచనమైందని, భారతప్రభుత్వం దీని 
పాలనను చేపట్టి ఈ ప్రాంతాన్ని భారతావనిలో విలీనం చేసుకోవాలని కోరారు. 


ఆ రోజు మద్యాహ్నం ట్రీ దడాల యానాం అడ్మ్మినిస్టేటర్‌గా బాధ్యతలు 
స్వీకరించారు. మద్దింశెట్టి ప్రెసిడెంటు, కనకాల వైస్‌ ప్రెసిడెంట్‌, కామిశెట్టి, యర్రా 
(ఈ. అ టల: అ 
మరియు కోన నరసయ్యలు సభ్యులుగా ఒక పాలకమండలి ఏర్పడి యానాం పాలనా 
బాధ్యతలు చేపట్టారు. అలా ఉద్యమకారులు జరపిన యానాం విమోచనంను ఆలిందియా 
రేడియో మరియు ప్రముఖ జాతీయ అంతర్జాతీయ పత్రికలు ప్రకటించాయి. 


వివిధ పత్రికల వార్తలలో (్రీదడాల గురించిన ప్రస్తావనలు ఇలాగ ఉన్నాయి. 
ఆంధ్ర పత్రిక 15-6-1954 

//ఫ్రెంచి ఇండియా మెర్టర్‌ కాంగ్రెస్‌ కార్యదర్శి శ్రీ దడాల రామయ్య, మేయరు 
ఎం. సత్యానందం, (ఫ్రెంచి ఇండియా శాసన సభ్యుడు శ్రీ కె. తాతయ్య, యానాం 
మాజీ మేయరు శ్రీ కె.వి. గోపాలరావు, శ్రీ కె. పరశురాం, వై సత్యనారాయణ ముర్తి 
ఆదిగాగల మునిసిపల్‌ కౌన్సిలర్లు ఈ యాత్రకు అగ్రపరులై నడిచారు. శ్రీ దడాల 
రామయ్య ఈ యాత్రకు నాయకత్వం వహించారు. 
//యానాం విలీనోద్యమ కాంగ్రెసు కార్యదర్శి ఆర్‌ దడాల సభలో ప్రసంగిస్తూ ప్రజలు 
ప్రశాంతంగా సమైక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేసారు. 


ఇండోంచైనా సమస్యాపరిష్టా Wars “మన రాజకీయాల్లో దుగ్గి 

రానికి జెనీవాలో (బిటేస్‌ రాల ఉపుఎన్నికస్రాదాన్యంధ 

విదేశాంగనుల్నతి త్యోనకృషి ఒక రాజకీయనిలేఖరిసమిక్ల 
ఎవైన పేజీ ఖా A 


2 క పేజి 


= WARS 
THE ANDHRA PATRIKA MADRAS సంపుటం 4] సంచిక? fee 90000264 K SAGESWARL RAO వంంగభవారం 15-6-1954 Reg NoM 1118 గ చేజీలు ఏెల1 అగా. 
ఇ తూరు ome. my RU Wd amma లత మెటా 
ఫెంచీ సావరం యాసాం దాసావముక్తు భారత పతాక పతీషాపన 


టి మేయర్‌ ప్రభృతుల నాయకత్యాన పట్టణంలో దాదాపు 
ఆ 


న్‌ AY AA. ma, 
“అస్తుకయిన్నుగా స్మరాబడి 

re జ Yara.) 

శ బన్నుగాని తగ్గంఒదలదు 


గ 
ర! లి రిం 
మకీజ జాగ 13 కాకర విద్యాగాఖతాకు ఈం ఆ రో 


ఆర్సికనుంతిదేళముఖవినరణ 


60 శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


ఆంధ్రప్రభ 16-6-1954 
//యానాం నేటి ఉదయం (ఫైెంచి అధికారం నుంచి విమోచనం చెందింది. స్థానిక 
ప్రజలు ఇక్కడి ఫ్రెంచి పరిపాలనకు స్వస్తి చెప్పి, భారత పతాకాన్ని ప్రతిష్టాపన 
చేశారు. /(ఫెంచి ఇండియా లీనీకరణ కార్యదర్శి (శ్రీ దడాల రమణయ్యగారు అతడ్మ్మిని స్టేటర్‌ 
హోదాను స్వీకరించారు// 


TINE IARC CRARATED THUY Datrt 
Tega. Na. Ye BIE. జ్‌ 
ASDA ఫమటకి 3టి్టొ4క 


ఎడిటర్‌: రార టటట్టోర ర కం: కైంంళ అడ 
ఫ్రెంచి పరిసా లననుంచి యానా ౦కు ది వమోచ చనం. భొరత పతా, క ప్రతిష్ట 


తి క + 
లం క ఛలో మె వ్యవ నాయకులచే తాత్కా _ల్‌క క ప్రభ సుత సంస్థాపన ం 
ట్‌ 


| 
| 
1 


విశాలాంధ్ర 15-6-1954 
//ప్రభుత్వ భవనాలపై ఎగురుతున్న (ఫెంచి పతాకాలను దింపివేసి వాటిపై 
త్రివర్ణపతాకాలను ఎగురవేశారు. దైనందిన పరిపాలన సాగటం కోసం ఒక తాత్మాలిక 
ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. దీనికి (శ్రీ దాడల రామయ్య గారు పరిపాలనాధికారిగా 
ప్రమాణ స్వీకారం చేశారు// 
Indian Express 14-6-1954 

//Mr. Dadala Ramanayya, Secretary of the Merger Congress 
assumed charge as Administrator and a council of Administration 
was formed. // Mr. Dadala Ramanayya appealed to the people to 
be calm and united. 

యానానికి చెందిన ప్రసిద్ధ కవి, రచయిత, జాతీయవాది, “తెలుగు రత్న” 
అవార్డు గ్రహీత మా తండ్రిగారైన, శీ బొల్లోజు బసవలింగం, సువర్ణశ్రీ కే పేరుతో 30, 
అక్టోబరు 1954 తేదీ మాతృసేవ అనే పత్రికలో “విమోచనోద్యమ విశేషాలు” అని 
ఒక వ్యాసం వ్రాసారు. వీరు అప్పుడు పాండిచేరీలో విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ 
వ్యాసంలో శ్రీ దడాల గురించిన ప్రస్తావనలు అక్కడక్కడా ఇలా ఉన్నాయి. 
బొల్లోజు బాబా 61 


శైవార్టు 1 80, అక్టోబర్‌ 1954 క 


యానాం నమోచనద్యమం వ షాలు |: 
శ్రీ సుపర్దశ్రీ 


(యానాం యువజన కాం గ్రైన్‌ ఆభ్యతిచ్యు 


అవి శేకు ప్రుకున్చేరీలో. శదువేకొంటుక్న. శోకాలు... ఇకంగా నిగా 


త్య] గా శాద్యతూన్ని కొనసాగించాలని 
(గంమిడియా విమోచన పోరాటం చెలవట పఖవంల ౫ శిస్మా నింప న్నా. 

వి కరిqరూన్న గోజాలనికాణా నె ఆశాజీవి మ త 
బ్రియకుల గూసేర్‌ ముర్తువి లై 

శాళ్లీ నిస మయం ఈపో 
నిండు అలాగని కంఠళుముంట భ్‌ 
నోళ్యకుం లేనేలేదని. మేనరేంలేదు.  ఊారకేం క్య వాంచ 
శేబశుటేకీ fe Bites 


వ్ర మహ్మర్ని కాగా 
శడార్ణక ఆచి చ స్థాకను:ం జనో నిజం శా ఉదయం 


న్ని ముకు కం చేయసాగారు. 
మరో 


॥ షే 
ఇ ఆవిజయా భక్‌. కిరానం (పడి 

ద్యలించింగ.. కడాయేా సహ ఇ. 
Belo A AS Mn ద 


nn ఆనాజే వెళ్ళి శ్రీ సెల్లాన్‌ నాయకర్‌ గారిని చూసాం. ఈయన ఫ్రెంచి 
ఇండియన్‌ సెంట్రల్‌ ప్రొమెర్డర్‌ కమిటీకి అధ్యక్షుడు. యానాం విమోచనపోరాటంలో 
పాల్గొనాలి అనే మా ఉద్దేశాన్ని ఆయనకు వివరించి తగిన చేయూతనిమ్మన్నాం. 
దానికి ఆయన ఈ విలీనోద్యమానికి ముఖ్యసారధి అయిన శ్రీ దడాల రమణయ్యగార్ని 
కలుసుకోవలసినదిగా సలహా ఇచ్చారు. 

// శీ సెల్లాన్‌ నాయకర్‌ గారి మాటపై వీరిని చూద్దామనే ఆకాంక్షతో 
16-4-1954 తేదీన కడలూరు బైలుదేరాం. వారప్పటికే “యానాం వెళ్ళారనీ, 
ఈసారి ఎలాగైన విమోచన సాధించాలనే స్థిర సంకల్పంతో మరీ వెళ్ళారనీ తెలియవచ్చింది. 
// 22-4-1954 తేదీన నేను పుదుచ్చేరి విడిచి యానాం బయలుదేరాను. అప్పటి 
కప్పుడే (శ్రీ దడాల రమణయ్యగారు, ఇక్కడ శ్రీయుతులు పైడా వెంకట నారాయణ 
గారు, భయంకరాచారి గారు ఇత్యాదులతో ఒక కార్యాచరణ సంఘాన్ని ఏర్పాటు 
చేసి యానాంలో చాలావరకూ సంచలనాన్ని తీసుకొని వచ్చారు. సరిహద్దులలో 
నిలిచి ప్రతిరోజు మహాసభలు జరుపుతూ పౌరులనుద్బోధించేవారు. 

// ఆ తరువాత నాలుగైదు రోజుల్లో ఇక్కడి ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులు 
అంతా ఈ ఊరినుంచి నిష్మమించి సరిహద్దుల్లో చేసే విలీనకరణ సంఘంతో చేతులు 
కలిపి యానాంకి విముక్తి సాధించే పర్యంతం అక్కడే ఉండిపోయారు. 

// నేనిక్కడకు చేరుకున్న మూడో రోజునో నాలుగో రోజునో శ్రీ దడాల గార్ని 
కలుసుకోవటం జరిగింది. నన్ను యానాంలోనే ఉండి ఒక యాక్షన్‌ కమిటీని నిర్మించ 


ల్లో 
ళనికులూ ఆంతా ఈటాఖకుంచి Rada 
సకవదాద్రులాః పనిచేసే విశీసక రయ ఉం ఉమో శో 


62 శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


వలసినది గానూ, యానాం నడిబొడ్డులో ఉద్యమాన్ని రగుల్ళొల్సవలసినదిగాను నన్ను 
కోరారు. అత్యవసర పరిస్థితులలో సరిహద్దులోవున్న తనను కలుసుకొన్నా తనకు 
కబురంపినా - తగిన సహాయాన్ని ఉరికించగలనన్నారు. 

శశీ దడాల సూచనల మేరకు థ్రీ బొల్లోజు బసవలింగం తన మిత్రులైన 
శ్రీ పావనమూర్తి, శ్రీ చెల్లి కృష్ణమూర్తి వంటి వారితో కలిసి ఒక బృందంగా ఏర్పడి 
యానాం యువకులలో ఉద్యమ సానుకూలతను కలగచేయటంలో తమవంతు పాత్రను 
నిర్వర్తించారు. 

యానాం విమోచన ఉద్యమం గురించి ఆనాటి పరిస్థితులను వర్ణిస్తూ ఒక 
స్థానికుడు రాసిన ఒకే ఒక చారిత్రిక వ్యాసం ఇది. ఈ వ్యాసం ద్వారా రెండు 
అంశాలు స్పష్టంగా అర్ధమౌతాయి. 

1. ఈసారి ఎలాగైనా విజయం సాధించటానికి యానాం వెళ్ళారని- శ్రీ దడాల 
సహచరులు చెప్పటం ద్వారా గ్రీ దడాల తన సమకాలీనులలో ఎలాంటి 
గౌరవాన్ని, నమ్మకాన్నీ సంపాదించుకొన్నారో అవగతమౌతుంది. 

2. (శ్రీ దడాల యానాం చేరి ఇక్కడి ఆంధ్ర కాంగ్రెసునాయకుల సహాయంతో 
కమిటీలను ఏర్పాటు చేసి సభలను నిర్వహించి ఉద్యమభావాలను ప్రచారం 
చేసేవారని. మొదట్లో ఈ పని (శ్రీ దడాల ఒక్కరే నిర్వహించేవారని, కొంతకాలం 
తరువాత యానాం నాయకులు శ్రీ దడాలతో చేతులు కలిపారని స్పష్టంగా 
తెలుస్తుంది. 

27, జూన్‌, 1954న యానాం (ప్రజలు విలీన వేడుకలను అట్టహాసంగా 
జరుపుకొన్నారు. 21 తుపాకుల కాల్పుల అనంతరం శ మద్దింశెట్టి సత్యానందం 
(ఫెంచ్‌ పతాకాన్ని అవనతం చేసి భారతపతాకాన్ని ఎగురవేసి పోలీసుల గౌరవ 
వందనాన్ని స్వీకరించాడు. ఈ వేడుకలలో (జీ దడాల, కామిశెట్ట, యర్రా, కోన నరసయ్యలు 
వంటి ప్రభృతులు పాల్గొన్నారు. ఆ విధంగా యానాంలో సుమారు రెండు శతాబ్దాల 
పాలనకు తెరపడింది. దీన్ని సాధించటంలో శ్రీ దడాల పాత్ర చారిత్రికమైనది. నాలుగు 
(ఫెంచి కాలనీలలో యానామే ప్రధమంగా విమోచనం జరుపుకొన్నట్లు ప్రకటించుకొంది. 


జూన్‌ 15 ఆంధ్రప్రభ సంపాదకీయంలో - జోహారులు- క్షణంలో ఫ్రెంచి 
సంకెళ్ళను తెంచుకొన్న యానాం పౌరులకు మా జోహారులు. ఆ మహత్మార్యాన్ని 


బొల్లోజు బాబా 63 


దౌర్జ్దన్యరహితంగా సాధించినందుకు వారికి మా ధన్యవాదాలు. దాస్యవిమోచనంలో 
పుదుచ్చేరి, కారైక్మాల్‌, మాహే ప్రజలకు మార్గదర్శకులైనందుకు వారికి మా 
అభినందనలు// ఇంతటనైనా (ఫ్రెంచి ప్రభుత్వం వివేకం కలిగి (ఫ్రెంచి స్థావరాల 
విషయమై ఇండియాతో సమాధానపడడం వల్ల తన ప్రతిష్టను దక్కించుకోడానికి 
వీలున్నది. అలా కాని పక్షంలో పుదుచ్చేరి వగైరా ఫ్రెంచి స్థావరాలవారు త్వరలోనే 
యానాం ప్రజల అడుగుజాడల్లో నడిస్తే ఆశ్చర్యపడనవసరం లేదు- అంటూ నార్ల 
వెంకటేశ్వరరావు యానాం విమోచనాన్ని వేనోళ్ళ (ప్రశంసించారు. 

ఈ కాలనీల భవితవ్యంకొరకు ఢిల్లీ-పారిస్‌ ల మధ్య అప్పటికి ఆరేళ్ళుగా 
సాగుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చి- (ఫెంచి ప్రభుత్వం ఈ కాలనీలను భారతదేశానికి 
అప్పగిస్తూ ఒప్పందం చేసుకొనేలా యానాం విమోచనం ప్రభావితం చేసిందనటం 
అతిశయోక్తి కాదు. 


64 శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


పాండిచేరీ ఉద్యమంలో (శీ దడాల 


జూలై నెల చివర్లో పాండిచేరీ 
నుంచి శ్రీ కేవల్‌ సింగ్‌ యానాం వచ్చారు. 
యానాంను విముక్తం చేస్తానని ఇచ్చిన 
మాటను నిలుపుకొన్నందుకు శీ దడాలను 
మెచ్చుకొన్నారు. పాండిచేరీలో విలీనోద్యమం 
పెద్ద ఎత్తున జరుగుతున్నదని, అక్కడకు 
వచ్చి ఆ ఉద్యమంలో పాల్గొనవలసినదిగా 
కేవల్‌ సింగ్‌ కోరగా క్రీ దడాల అడ్మినిస్ట్రేటర్‌ 
బాధ్యతలను కాకినాడకు చెందిన పదవీ 
విరమణ చేసిన జడ్జి శ్రీ కస్తూరి సుబ్బారావుకు 
1 జూలై, 1954 న అప్పగించి పాండిచేరీ 

గాను (+ దొదల కౌకిచాడనుంచి నిన్న 

బయలుదేరారు. శ్రీ ఆర్‌.దాదల ఫైంచి |క్వుజాజ జిళ్ళారు. 
ఇండియా విలీన కాంగ్రేసు కార్యదర్శి 7 జూలై, 1954 ఆంధ్ర పత్రిక 
పాండిచేరీ రంగంలో పనిచేయుటకు కాకినాడనుంచి నిన్న కడలూరుకు వెళ్ళారు 
అని జూలై 2 నాటి ఆంధ్రపత్రిక వార్త. (పై వార్తాకథనానికి భిన్నంగా - 1, జూలై 
1954న (శ్రీ దడాల నుండి యానాం అడ్మినిస్ట్రేటర్‌ బాధ్యతలను స్థానిక ఉద్యమ 
నాయకుడైన శ్రీ యర్రా సత్యన్నారాయణ మూర్తి స్వీకరించినట్లుగా గెజటీర్‌ ఆఫ్‌ 
ఇండియా ద్వారా తెలుస్తున్నది. ఈ మార్పుకు కారణం- యానాం విమోచనంలో 
సమీప ఆంధ్రానాయకులు ఉత్సాహంగా పాల్గొనటాన్ని (ఫ్రెంచి ప్రభుత్వం తప్పుపట్టి 
ఇది భారత ప్రభుత్వం చేస్తున్న కుట్రగా అంతర్జాతీయంగా విమర్శించటంచే, యానాం 
పరిపాలనా బాధ్యతలను, స్థానికుడైన జీయర్రా సత్యన్నారాయణమూర్తి కి అప్పగించి 
ఉంటారు.) 
బొల్లోజు బాబా 65 


యానాంకొత 
పరిపాలకుడు. 


దాదల స్టానే సుబ్బారావు 
గారినియామకం 
“కాకినాడ జులై 2% ఫెంచి ఇండి 
యా విలీన శం[ద కౌం(గసు స్వతం 
(శయాశాం పరి పాల శకుని పదవిలో 
ఆర్‌. డాదలగారిస్టా సే శీ కన్తూరి 
సుబ్బారావు గారిని నియమించింది" 
శీ ఆర్‌, చాడట ైంచిఇండియా 
విలీన కొంసు సహాయ కెర్యదర్శీ, 
పొండిష్చేరి రంగంలో పని చేయుటకు 


b 


లావాలా మ ధల సస లాబాల లాలా మానాలపనలపో వాలా పానననా లాలా నానాను..సమపన పనస నసలనాలాసాతాాాాసనానాలానాాాానాలాతాానాలు 


యానాం విలీనోద్యమ విశేషాలను తెలుసుకొన్న థ్రీ సెల్లాన్‌ నాయకర్‌ 
(శీ దడాలను ఎంతగానో అభినందించారు. పాండిచేరీ విలీనోద్యమ నాయకులైన 
శ్రీ వి.సుబ్బయ్య, శ్రీ గుబేర్‌, శ్రీ వెంకట సుబ్బారెడ్డియ్యార్‌ లాంటి వారితో కలిసి 


శీ దడాల తన ఉద్యమాన్ని కొనసాగించారు. 


శ్రీ దడాలపై ఎన్‌ కౌంటర్‌ ప్రయత్నం 


శీ కేవల్‌ సింగ్‌ కోరిక మేరకు థీ దడాల 
పాండిచేరీ విలీనోద్యమంలో చురుకుగా పాల్గొనటం 
మొదలుపెట్టాడు. పుదుచ్చేరికి చెందిన బాహూర్‌ 
సమీపంలో కొంతమంది కార్యకర్తలను సమీకరించి, 
భారతదేశ పతాకాన్ని ఎగురవేసి, సభలు నిర్వహిస్తూ 
ప్రజలలో (ఫ్రెంచి పాలనపట్ల వ్యతిరేకతను రేకెత్తించ 
సాగారు. యానాం (ఫైెంచిపాలన నుండి విమోచనం 
చెందింది అనే వార్త భారతదేశ పత్రికలు, రేడియాలో 
ప్రముఖంగా ప్రచారం కావటమేకాక అంతర్జాతీయంగా 
కూడా ఇండో (ఫ్రెంచి చర్చలను ప్రభావితం చేసింది. 
(ఫంచి ప్రభుత్వం యానాం విమోచననాన్ని ఆంధ్రా 
కాం(గ్రెస్‌ కార్యకర్తలు జరిపిన 00640 d'état 
(కుదేయతా-ముట్టడి) అని (ఫెంచిప్రభుత్వం ఎంతగా 
ప్రచారం చేసినప్పటికీ పెద్దగా ఎవరూ నమ్మలేదు. 
ఇంతటి అవమానానికి ముఖ్యకారకుడైన (శ్రీ దడాలపై, 
దొరికితే ఎన్‌ కౌంటర్‌ చేయాలనేంత విపరీతమైన 
కోపం ఉండేది పాండిచేరి ప్రభుత్వాధినేతలకు. 


ఒకరోజు శ్రీ దడాల సుమారు వంద మంది 
కార్యకర్తలతో బాహూర్‌ నుండి కడలూర్‌ వైపు భారత 
ప్రాంతంలో శాంతి యుతంగా ఊరేగింపు జరుపుతున్న 
సమయంలో (ఫ్రెంచి ఇండియా పోలీసులు అదాటున 
కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో థ్రీ దడాల వెనుక 


ఫడు చ్చేరివద్ధ నంఘటన; 
బక బారత పౌరుని దుర్తరణ౦ 


పుదుచ్చేరి జూలై 22: 'బాభాార్‌ 
సమీపంలోని ముల్లోకువద్ద  (ఫెంచిం 
డియా పోలీసులు తమ్మ పాంతంలో నిల 
బడి సరివాద్దుకవతల భారత (పొలత 
ములో శాంతియుతైం గా ఊశేగింవు 
జరుపుతున్న (ఫం చిండియూ' -కాందెశి 
కుల డె కొల్బులాజరప గా భారత పౌరు 
డొకడు చనిపోయాడు. ఆసనం ట స్‌ 
ఇం చిపోలీసులు ఆతని కళీబకాన్ని 
ఫించిపాంతంలోకి ,యోడ్చుకుబో 
యారు. ఇప్పుడు ఈక శేబరం బా 
హూూార్‌ . కమ్ఫ్యూన్‌లో (సెం చిండియా 
పోలీసుల" ఆధీనంలో వుంది. 

ఈ చనిపోయినా యన "పీరు అర్తుగం 
అన్నీ కడలూరుడెగ్గిర ఉవణాగర సట్న్యు 
ములో అువ్వులము్యుకొని బతుకుతూ 
వుంజేవాడినీ తెలిసింది. ఎ 

(సించిండియోా పోలీసులు యూ కో 
లర్యులు జరిపింది వలంటేధను చెడిరీంచ 
టానిఇళీనని. కొందయ్యా యానాం విమో 
చన సాధించి (పస్తుతిం ఇక్కడ వలీ 
సోద్యిమం నిర్వహిస్తున్న ఇర్‌.._దాడు 
లను. చంపీవేయటానిశసని కొందయా 
అంటున్నారు. దాడుల Cer 
కొంచందూరంలో మన్నారు 

చాడల ఈవిభయ మై. ఇటా 
అన్నారు? బలంటీర్లు భారత 
సాంతంలోే వుండె (సిం చిండచియా 
బోలీనులు బెదిరిం-చిణా -కదల నిరోకరిం 
వారు... జానిమోదట .ఆ పో'లీనులు 
రాఘ్య్ళురువ్వి జళ్ళిపొముుని గద్దించారు. 
కాని వలంటెరు ఒక్క అఆంగుళ మైనా 
కధలలేదు. “అప్పుడు యరారోపియన్‌ 
హెనికోద్యోగి కె ల్బు.ల'కు' ఈూత్తరు 
విచ్చారు. జా రంధ్ధుకు దిగటంతో కే 
శీన్యూ ఇతెర బాలపీటీర్లూ నీల కాను 
కొని పడుకొ న్నాముం .. ఎన్నో సండ్లు 
మూ మోదుగా "వెళ్ళిపోయాయి. 

ఈ సంఘటన ఆనువూర్వకం అంతో 
స్వయ ౦7౫ ఎరిగిన. ఒకరు ఇటా 
కప్పారు! ఈ ఈదయం బాభారార్‌, కు 
జఒకయెలుదూరంలో గల ఊచ లేరు 
ఆ "నే (పించి గామం ప జలం 
ఛభారతనతాక ౨ ఎఎసర పేశారు. 
ఇద్దరు (యం చి సో ల్ల ర్లు. కొందరు 


ఆంధపక్రిక 24 జులై, 1954 


66 


శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


వైపున ఉన్న ఒక కార్యకర్త చనిపోయాడు. మరొకరు గాయపడ్డారు. ్రీదడాల వెంటనే 
భద్రతకొరకు నేలపై ఒరిగి ఒక చెట్టువెనకకు చేరాడు. అనేక రౌండ్లు కాల్పులు 
జరిపి (ఫైంచిపోలీసులు వెళిపోయాకా గమనించగా, ట్రీ దడాల రక్షణ చేసుకొన్న 
చెట్టుకు అనేక బుల్లెట్‌ రంద్రాలుండటాన్ని బట్టి ఫ్రెంచి పోలీసులు ఈయనను లక్ష్యంగా 
చేసుకొని కాల్పులు జరిపారని అందరూ భావించారు. 24, జూలై 1954 ఆంధ్ర 
పత్రికలో ఈ సంఘటనకు సంబంధించిన వార్త ఈ విధంగా ఉంది. 

ఊరేగింపుపై (ఫ్రెంచి ఇండియా పోలీస్‌ కాల్పులు - పుదుచ్చేరివద్ద సంఘటన: 
ఒక భారతపారుని దుర్మరణం 

పుదుచ్చేరి, జూలై 22: బాహూర్‌ సమీపంలోని ముల్లోదై వద్ద ఫ్రెంచిండియా 
పోలీసులు తమ ప్రాంతంలో నిలబడి, సరిహద్దుకవతల బారత ప్రాంతములో శాంతి 
యుతంగా ఊరేగింపు జరుపుతున్న (ఫఫెంచిండియా కాందిశీకులపై కాల్పులు జరపగా 
భారత పౌరుడొకరు చనిపోయాడు. ఆ వెంటనే గ్రైంచి పోలీసులు అతని కళేబరాన్ని 
(్రైంచిప్రాంతంలోకి యీడ్సుకు పోయారు. ఇప్పుడు ఈ కళేబరం బాహూర్‌ కమ్యూన్‌ 
లో (ఫైెంచిండియా పోలీసుల ఆధీనంలో వుంది. 

ఈ చనిపోయినాయన పేరు ఆర్ముగం 
అనీ, కడలూరు దగ్గిర దేవ నాగర పట్నములో 
పువ్వులమ్ముకొని బ్రతుకుతూ వుండేవాడని 


దాడుల నాయకతాాన 
వలంటీర్‌ దళం ఏర్పాటు 


బాహూార్‌ కమ్య్యూన్‌ సరిబాద్దున 
సగం ( సెంచివారికీ సరం భారత జణా 
నికీ శొండివున్న తిరుఫురంపొక్క_ 0లో 


తెలిసింది. విన్న సాయం(తం ఒక బహీరింగపభి 
= ల జరీగిందిన్సీ అందులో, యానాం ఏమో 
(ఫెంచిండియా పోలీసులు యీ కాల్పులు దనలో | పముఖపాక్క న హీ 9 చిన 


జరిపింది వలంటీర్లను బెదిరించటానికేనని 
కొందరూ, యానాం విమోచన సాధించి 
ప్రస్తుతం ఇక్కడ విలీనోద్యమం నిర్వహిస్తున్న 
ఆర్‌.దాడులను (శీ దడాల) చంపి వేయటాని 
కేనని కొందరు అంటున్నారు. దాడుల (భీ 
దడాల) ఊరేగింపుకు కొంచెం దూరంలో 


వున్నారట. 


దాడుల నాయక తౌగన | ఫెంచిండియా 


విమోదవస వలంటిర్‌ దళం ఒకటి ఏర్ప 


రచబడణిండనీ ఇక్కడికి భా రీలు పచ్చా 
యి. యో సభకు (ఫిం చిండియా 
శాందికీకుల్యూ బా. హూ ర్‌ 
(పజలూ మొత్తం 8000 మంది "హోజ్షా 
చారట, చాడులను ఈ నలంటీరు దెళ" 
నికి “సేనానొగా విక(గీవంగా ఎన్ను 
కొన్నారట. చభకు వచ్చివవారిలో 
1000 మండి వలంటీరుగా చేరారటు. 


ఆంధ్రపత్రిక 4, ఆగస్టు 1954 


దాదల (తీ దడాల) ఈ విషయమై ఇలా అన్నారు. వలంటీర్లు భారత 
ప్రాంతంలో వుండి, ఫైంచిండియా పోలీసులు బెదిరించినా కదల నిరాకరించారు. 


బొల్లోజు బాబా 


67 


దానిమీదటా ఆ పోలీసులు రాళ్ళురువ్వి వెళ్ళిపొమ్మని గద్దించారు. కాని వలంటీరు 
ఒక్క అంగుళమైనా కదలలేదు. అప్పుడు యూరోపియన్‌ సైనికోద్యోగి కాల్పులకు 
ఉత్తరువిచ్చారు. వారందుకు దిగటం తోటే నేనూ, ఇతర వాలంటీర్లూ నేలకానుకొని 
పడుకొన్నాము. ఎన్నో గుండ్లు మా మీదుగా వెళ్ళిపోయాయి// (ఆంధ్ర పత్రిక 24, 
జూలై 1954) 

ఫ్రెంచి పోలీసుల వలన తన ప్రాణాలకు హాని ఉన్నదనే విషయం శ్రీ దడాలకు 
తెలిసినప్పటికీ -ఫైంచికాలనీలను పరాయి పాలననుండి విముక్తి చెందించి 
భారతావనిలో విలీనం చేయటానికి తాను చేస్తున్న పోరాటాన్ని ఏనాడూ నిలుపు 
చేయలేదు. మరింత పట్టుదలతో ముందుకెళ్ళారు. నెట్టుపాక్కంలో తనను చంపచూసిన 
వారం తిరక్కుండా ట్రీ దడాల బాహూర్‌ వద్ద ఒక పెద్ద బహిరంగ సభ నేర్పాటు 
చేసాడు. ఈ సభకు పుదుచ్చేరి నుండి బయటకు వచ్చిన కాందిళీకులు, బాహూర్‌ 
ప్రజలు మొత్తం మూడువేలమంది హాజరయ్యారు. ఈ సభలో శ్రీ దడాల (ఫైంచివారు 
భారతావనినుండి వైదొలగాల్సిన అవసరాన్ని విశదపరచి ప్రజలలో స్వాతంత్ర్యకాంక్ష 
రేకెత్తించాడు. ఈ సభకు వచ్చినవారిలో వెయ్యిమంది ఒక సేవా దళంగా ఏర్పడి 
(శీ దడాలను తమ “సేనాని” గా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఈ ఉదంతానికి 
సంబందించిన వార్త 4 ఆగస్టు 1954 ఆంధ్రపత్రికలో “దడాల నాయకత్వాన 
వలంటీర్‌ దళం ఏర్పాటు” అనే శీర్షికతో వచ్చింది. 


నెట్టుపాక్కంలో స్వాతంత్రదినోత్సవ వేడుకలలో శ్రీ దడాల 

1954 ఆగస్టు నాటికి పుదుచ్చేరిలో బాహూర్‌, నెట్టపాక్కం, మన్నడి పేట, 
చెట్టి పేట, మనిచ్చపేట లాంటి అనేక ప్రాంతాలు తాము (ఫైంచిపాలన నుండి విముక్తి 
చెందామని (ప్రకటించుకొని స్థానిక నాయకుల ఆధ్వర్యంలో స్వయంపరిపాలనను 
కొనసాగించుకో సాగాయి. ఆగస్టు 15న భారతదేశం జరుపుకొనే స్వాతంత్ర 
దినోత్సవాన్ని, ఫ్రెంచిపాలన నుండి స్వయం విమోచనాన్ని ప్రకటించుకొన్న ప్రాంతాలలోని 
నాయకులు ఘనంగా నిర్వహించారు. అలా నెట్టపాక్కంలో [శ్రీ బి. ముత్తుకుమరప్ప 
రెడ్డియార్‌ నాయకత్వాన శివాలయం ఎదురుగా ఉన్న బహిరంగ సభాస్థలంలోకి 
భారతదేశ పతాకాన్ని ఊరేగింపుగా తీసుకొనివచ్చారు. థ్రీ రెడ్డిగారు ఆ త్రివర్ణ పతాకాన్ని 
ఎగురవేశారు. ఈ ప్రాంతాలను (ఫ్రెంచివారు తక్షణం భారతదేశానికి అప్పగించాలని, 


68 శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


తాము భారత యూనియన్‌ లో 
విలీనం కావాలనే (ప్రగాఢ 
వాంఛను ప్రకటిస్తున్నాం అని 
శ్రీ రెడ్డిగారు అన్నారు. 

ఈ సభలో యానాన్ని 
విమోచనం చెందించిన నాయకుని 
హోదాలో (శీదడాల కూడా 
పాల్గొన్నారు. ఇంకా నెట్ట 
పాకంలో పుదుచ్చేరి శాసన సభ 
మాజీ అధ్యక్షుడు శ్రీ రత్న చెట్టి 
యార్‌, తమిళనాడు కాంగ్రెస్‌ 


(పస్తుళం నెటపాక్క్క 9లో ఉన్నది 
ముక్త యాఖాం పాలకుడు దాదలా 
ఇదు చ్చెరి శాసనసభ మాజీ అధ్యతుుడు 


శల రత్న ఇెకకయార్‌ , తమిళనాడు 
కాం నపీ బభ్యుతం {శ ఉనంస్వామి 


"గ కియారీ గారిలు (పజకకు తీము స్వ 
లు కృజాదా౭ను మగాశీకోయి భారతి 
యూసియనస్‌ లో ఓ 

జరిగ ఇరు మంచే 
లాను ఇయ. సూ సీండిగా సేణ 1; 
సాళారుు.. పత కౌవిబు_ రణ తరవాతి 


mw సత్యం 


పరిపొ౭ స 


జన్‌ 
వ యూరీ హై షు లు 


స కా జపం 


సభ్యుడు శ్రీ చినసామి రెడ్డి 
ల టల ఆంధ్రపత్రిక 17, ఆగస్టు 1954 


యార్‌ గారలు ప్రజలకు తమ 
విభేధాలు మరచిఫోయి భారత యూనియన్‌ లో విలీనం సంపూర్ణంగా జరిగేవరకూ 
సహాయపడవలసినదిగా విజ్ఞప్తి చేసారని 17, ఆగస్టు 1954 ఆంధ్రపత్రిక వార్త 
ద్వారా తెలుస్తున్నది. 


ప్రజలందరూ పాల్గొనే రిఫరెండం ద్వారా ఫ్రెంచి స్థావరాల భవితవ్యం తేలాలని 
కోరిన (ఫైెంచ్‌ ప్రభుత్వం తన పట్టుసడలించుకొని పరోక్ష రిఫరెండం జరపటానికి 
సమ్మతించింది. అంటే ప్రజలందరి అభిప్రాయంకాక ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని 
పరిగణలోకి తీసుకోవటం. అలా 18 అక్టోబరు, 1954 పాండిచేరీలోని కీళూరు వద్ద 
జరిగిన ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల ప్రతినిధులు పాల్గొన్న రిఫరెండంలో- ఫ్రెంచి 
పాలనను కోరుతూ 7 ఓట్లు, భారతదేశంలో ్రెంచికాలనీల విలీనానికి అనుకూలంగా 
164 ఓట్లు రావటంతో ఫ్రెంచి ప్రభుత్వం ఈ కాలనీలను భారతదేశానికి యథాతథంగా 
అప్పగిస్తూ 26 అక్టోబరు, 1954 న ఒక ఒప్పందం చేసింది. ఈ ఒప్పందానికి 
కొనసాగింపుగా1, నవంబరు 1954న (ఫ్రెంచి ప్రభుత్వం పాండిచేరి, మాహే, కారైకాల్‌, 
యానాంలను భారత ప్రభుత్వానికి యథాతథ స్థితిలో అప్పగించింది. కనుక నవంబరు 
1ని డిఫాక్షో (ట్రాన్సఫర్‌ (యధాతథ బదలాయింపు) దినంగా జరుపుకొంటారు. (ఫ్రెంచి 


బొల్లోజు బాబా 69 


డిఫాక్లో Pr PT ర 
ఇతర ఉద్యమనాయకులను మేళతాళాలతో ఊరేగించిన సందర్భం. 


భారత ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ సమక్షంలో యానాం తరపున మాట్లాడుతున్న శ్రీ దడాల 


70 శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


పార్లమెంటు ఆమోదముద్రతో ఫ్రాన్స్‌ 16, ఆగస్టు 1962న ప్రభుత్వం ప్రాంతాల 
సార్వభౌమాధికారాన్ని భారత ప్రభుత్వానికి బదలాయించింది. కనుక ఆగస్టు 16 
ను డిజ్యూర్‌ ట్రాన్సఫర్‌ (చట్టబద్ద బదలాయింపు) దినమని పిలుస్తారు. 

ఆ విధంగా ఈ కాలనీల ప్రజలు రెండు స్వాతంత్రదినోత్సవాలను జరుపు 
కొంటారు. ఒకటి ఆగస్టు 15, రెండవది నవంబరు 1 విమోచన దినోత్సవం. 
యానాంలో జరిగిన విమోచనోద్యమాన్ని పురస్కరించుకొని జూన్‌ 18న కూడా 
“యానాం విమోచనోద్యమ దినం”గా జరుపుకొన్నట్లయితే ఆ రోజు ప్రాణాలకు తెగించి 
అప్పటికి ఉన్న చట్టాలను ధిక్కరించి, యానాం నేలపై మొట్టమొదటి సారిగా త్రివర్ణ 
పతాకాన్ని ఎగరేసిన వ్యక్తులైన - శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య, శ్రీ మద్దింశెట్టి 
సత్యానందం, శ్రీ కనకాల తాతయ్య, (శ్రీ యర్రా సత్యనారాయణమూర్తి (జాజిబాబు), 
శ్రీ కామిశెట్టి పరుశురాం, (జీ కోన నరసయ్య, శీ దవులూరి వెంకటరాసు లాంటి 
ఆనాటి స్థానిక నాయకులను, వారి ధైర్యసాహసాలను తలచుకొన్నట్లు ఉంటుంది. 


నెహ్రూ సభలో శీ దడాల 

(ఫైంచికాలనీల డిఫాక్షో ట్రాన్సఫర్‌ జరిగిన అనంతరం భారత ప్రధాని 
(శీ పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రా 16, జనవరి 1955 న పాండిచేరి సందర్శించాడు. 
ఈ సందర్భంగా పాండిచేరీ ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికి, గొప్ప సన్మాన 
సభను ఏర్పాటుచేసారు. ్రీ కేవల్‌ సింగ్‌ (శ్రీ దడాలను ప్రధాని నెహ్రూకు * ఫ్రెంచి 
కాలనీల విమోచనోద్యమంలో ఇతను చురుకైన పాత్ర పోషించాడు” అంటూ పరిచయం 
చేసారు. ఈ సభలో పాండిచేరీ నాలుగు కాలనీల ప్రతినిధులుగా థీ గుబేర్‌, 
శ్రీ ఎస్‌. పెరుమాళ్‌, థ్రీ పకీర్‌ సామి పిళ్లై లతో పాటు థ్రీ దడాల కూడా ప్రధానమంత్రి 
శ్రీ పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ సభలో యానాం ప్రతినిధిగా పాల్గొన్నారు. 

పాండిచేరీ గోరిమెడు మైదానంలో జరిగిన ఆ సభలో నెహ్రూ సమక్షంలో 
శీ దడాల ఇలా ప్రసంగించారు. 


(ప్రియమైన వండిట్‌ జీ 

పాండిచేరీకి మీ చారిత్రిక రాక సందర్భముగా యానాం ప్రజల తరపున 
నేను మీకు హృదయపూర్వక నమస్మారములను, వినమ్ర పూర్వక విజ్ఞాపనను 
సమర్పించుకొంటున్నాను 


బొల్లోజు బాబా 71 


ప్రెంచి సంస్క ఏతపేఠంగా 
పుదుచ్చేరి వర్ధిల్లాల 


(Sea) 

చును కేరి, ఆవభరి 16 ఇం. నూలో' 
ఇఘెంచి భాషా ఎంస్కృతు కు ఫును 
చరి పక మె బిర్హిల్లద ఊ తము ఆభిగ-ాభు 
ఆనీ భారతి పభుత్వం వాటిని గార 
మంచి ఒపోత్సిహించగలదినీ ఇఒపధాని 
వానా జేడిళ్కు డి _పజా్నపతి 
చిధభులర్యా ఇకా యఈకులూ ఎమర్న్చిం చిన 
స్వ్యాగతప్మ తానికె పమాధానమిస్తూ ఆభ 
ఛాషపింణచారు 

ఇండియా లాోేోని ఇఫెంచి స్రావదరాల 
చను స్య ఇఉంపతింపులదా్వారా పరి 
ము... ఎతముబడం ఇం డి యా ఒ(ఫామ్బు 
ఇజఛభుత్వలం రెంకింటెకి గార (పడా 
యక మెఎదిని, స్నేవామయ వాళ విర 
కాంలో చవా కశకౌారంయూతి విధాజణాల 
చ్వా ఠా ఆసంత్భప్తికి ఏ మూ తం 
ఆసా రం లేకుండా ఈ సమస్య పరి 
జు_రింపబడినదని ఆయన ఆన్నారు 

ఖాంతి బిళిం గురించి భారత పజల 
గురించి పఫెంచిి పజలం ఆలుసుకోఐ 
ఉానికి ఇతం బళాల మతి పెంపొంద 
"జానకీ (ఫాన్సు ఎన్నో అబకాళాలం 
కల్పించగలడని (ప థాని ఆశాభావం 
బ్బ కప-ఇదారుం * 


_ ఈ బధికు పుదుచేరిలాని అన్ని 
పాం శతా అనుండ్కి శాంశాలొ 
బూహ్యా  అలరూణాంలనుండి చిలకిెద్దీ 
ఒపజల తంలిఐచ్చి ఒపధాని ఉపజ్యా 
వాన్ని నిళ్ళిబం 7౯ ఆంకించార్కా ప 
ఛాని ట్ట దాంగా ఇపపంగించ డానికి 
ముందు ఈ జాలం'ఏ |పొంతల oa -) 
విధులూ అయనకు ప్వాగణత కుత లం 
ఉమిర్పిం'చారు 1 ఫుడుచేరి (పజులం తని 
కులు చూాసిన అకుమూవానికి అభేబింద 
చాలా తెలుపుతర్యా “మా స్వాణతి 
జు తాలకిన్ను ఎళ్క ఇ మో జ్నీజా 
బుయ వది శాల్యూ ఊతాహాంత" 
బలిగ కకూ చాకు పస్వాగళ్గిం చెబు 
తుజ్మాయి నేను మో స్వాగతంకోపం 
కన్ను భారత పజల తిరఫపున్నా ఇపభు 
త్విం తంభఖునా మిమ్ముల్ని భాం 
శఈయుల కుటుంబంలోకి ఆహ్వానించ 
ఉఊానికి జచ్చాను” ఆవి ఇ(పథాని 
జి హారా ఆఫ్‌భాసించారు 


ఆంధ్రపత్రిక 18, జనవరి 1955 


72 


శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


//మీరు జరిపిన డిఫాక్టో బదలాయింపుకు యానాం ప్రజల తరపున కృతజ్ఞతలు 
తెలుపుచున్నాను. అంతేకాక డి జ్యూర్‌ బదలాయింపు కూడా త్వరలోనే పూర్తవుతుందని 
ఆశిస్తున్నాము ఎందుకంటే అప్పుడు మాత్రమే మేము మా సహోదర భారదేశ 
ప్రజలతో సంపూర్ణంగా విలీనం అయినట్లు భావించగలం. //మాకు మీపట్ల ఉన్న 
విశ్వాసము, గాఢమైన అభిమానమే మమ్మల్ని ఈ స్వాతంత్ర్యపోరాటంలో ఎన్ని 
దెబ్బలనైనా, బెదిరింపులనైనా ఎదుర్శొని నిలిచేలా చేసాయి. అంతేకాక ఆంధ్రప్రజల 
ఉత్సాహము, సహకారము ఇంకా శ్రీ కేవల్‌ సింగ్‌ గారి సంపూర్ణ మద్దతు కూడా 
మా విజయానికి కారణాలు. 

//ప్రగతి పథంలో సాంఘిక సామాజిక, సాంస్కృతిక రంగాలలో వెనుకబాటు 
తనంతో ఉన్న యానాం పట్ల మీ దృష్టి సారించమని కోరుతున్నాను. యానాం 
ప్రజల సాంఘిక, ఆర్థిక పునరుజ్జీవనం కొరకు మీ మొదటి పంచవర్ష ప్రణాళికలో 
యానాన్ని చేర్చుతారని, యానాంను కమ్యూనిటీ ప్రొజెక్ట్‌ ఏరియాగా చేస్తారని 
ఆశిస్తున్నాను. దీని మీరు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తారని అభ్యర్థిస్తున్నాను// - (నెహ్రూ 
పాల్గొన్న సభలో పాండిచేరీకి చెందిన నాలుగు ప్రాంతాల ప్రతినిధులూ ఆయనకు 
స్వాగతపత్రాలు సమర్పించినట్లు18 జనవరి, 1954 వ తేదీ ఆంధ్రపత్రికలో వార్తగా 
వచ్చింది) 

పై ప్రసంగంలోని అంశాలను గమనిస్తే శ్రీ దడాల దూరదృష్టి తెలుస్తుంది. 
డిజూర్‌/చట్టపరమైన బదలాయింపు త్వరగా చెయ్యండి అని నెహ్రూను కోరతాడు. 
కానీ డిజూర్‌ ట్రాన్సఫర్‌ పూర్తవటానికి మరో 7 ఏళ్ళు పట్టి 1962లో జరగటం 
గమనార్హం. మీ పట్ల ఉన్న విశ్వాసం, కేవల్‌ సింగ్‌ మద్దతు, ఆంధ్రప్రజల సహకారం 
యానాం విమోచనోద్యమం విజయం సాధించటానికి కారణాలు అంటూ అందరిని 


భాగస్వాములని చేయటం గొప్ప నాయకత్వ లక్షణం. 

చివరలో యానాం వెనుకబడిన ప్రాంతం కనుక మీరే స్వయంగ దాని 
అభివృద్ధిని పర్యవేక్షించండని కోరటం యానాం పట్ల ఇతని నిబద్దతను తెలియచేస్తుంది. 
పై ఉదంతంతో (శ్రీ దడాలకు పాండిచేరికి ఉన్న అనుబంధం దాదాపు 


a= 


ముగిసిపోయిందనే చెప్పవచ్చు. 


బొల్లోజు బాబా 73 


మలిదశ ఉద్యోగం, శేషజీవితం 


(మెంచి ఇండియా స్వాంత్ర్రపోరాటంలో చేసిన నిస్వార్థ సేవలకు ప్రతి 
ఫలనంగా శ్రీ కేవల్‌ సింగ్‌ (శ్రీ దడాలను పాండిచేరీ రాజకీయాలలో లేదా ప్రభుత్వ 
యంత్రాంగంలో ఉన్నత స్థానంలో ఉంచటానికి ప్రయత్నించారు. శ్రీ దడాల ఆ 
ప్రతిపాదనలను సున్నితంగా తిరస్మరించి తనకు తన స్వరాష్టమయిన ఆంధ్ర రాష్ట్రానికి 
వెళ్ళి, పిల్లలకు మాతృభాషలో విద్యాభ్యాసం కల్పించాలని కోర్మెగా ఉందని తెలియ 
చేసాడు. వీరి కోర్మెమేరకు శ్రీ దడాలకు ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ సెక్రటరీ 
స్థాయిలో ఉద్యోగాన్ని కల్పించి ఇవ్వమని థ్రీ కేవల్‌ సింగ్‌ ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని 
కోరాడు. కర్నూలులో ఆంధ్రరాష్ట్ర వ్యవహారాలు చూస్తున్న ఒక వదరుబోతు నాయకుడు 
(శీ దడాల నిమ్నకులానికి చెందిన కారణంగా కేవల్‌ సింగ్‌ సిఫార్సును లెక్కచేయక- 
(శీ దడాలకు కేంద్రప్రభుత్వంలో ఎక్కడయినా ఉద్యోగం ఇప్పించుకోవలసిందని బదులు 
ఇప్పించాడు. దానికి కేంద్రప్రభుత్వం నుండి 


/శీ దదాలకు భారతదేశం రుణవడి ఉన్నది. ఆయనకు ఆయన కోరిన విధంగా 
వెంటనే ఆంధ్రా ఎక్సైజ్‌ విభాగంలో నియమించవలనినదిగా ఆదేశించదమైనది. 
ఈ విషయంలో భారత ప్రభుత్వం ఇక ఏ విధమైన ఉత్తర ప్రత్యుత్తరాలు జరపదలచు 
కోలేదు/ అంటూ ఘాటైన సమాధానం వచ్చింది 

పై ఉత్తరం అందుకొన్న వెంటనే ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం శ్రీ దడాలను ఎక్సైజ్‌ 
విభాగంలో ఇనస్పెక్టర్‌గా నియమించింది. అసిస్టెంట్‌ సెక్రటరీ ఉద్యోగం కాక దిగువ 
స్థాయి ఇన స్పెక్టర్‌ ఉద్యోగం ఇచ్చిన సంగతి తెలిసిన శీ కేవల్‌ సింగ్‌ మరొక పెద్ద 
పోస్టు ఇప్పించాలని ప్రయత్నించగా శ్రీ దడాల ఆయనను వారించి ఆ విషయాన్ని 
ఇక్కడితో ఒదిలేయమని అన్నారు. 


74 శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


పాండిచేరీ (ఫ్రెంచి ప్రభుత్వంలో (శీ దడాల పోలీసు ఇనస్పెక్టరుగా 18 
సంవత్సరములు పనిచేసారు. 15 సంవత్సరముల సర్వీసు ఉంటే పెన్షను వస్తుంది. 
ఆ విషయమై ఎన్ని సార్లు ప్రభుత్వాన్ని అభ్యర్థించినా సరైన ప్రతిస్పందన రాలేదు. 
ఈ విషయంలో కూడా శ్రీ దడాల నిరుత్సాహపడ్డారు. తన ఆత్మకథలో తాను నిమ్న 
వర్గానికి చెందటం వలననే పాండిచేరీ స్వాతంత్ర్యపోరాటంలో ప్రముఖ పాత్ర వహించి 
నప్పటికీ, ప్రభుత్వం నుండి - ఉద్యోగపరంగా కానీ, ఆర్థికంగా కానీ ఏ రకమైన 
గుర్తింపు లభించలేదని బాధపడ్డారు. 


కుటుంబజీవనం 


శ్రీ దడాల యానానికే చెందిన ట్రీ మద్దాల వెంకట రెడ్డి గారి కుమార్తె సుభద్రను 
1938లో వివాహం చేసుకొన్నారు. శ్రీ మద్దాల వెంకట రెడ్డి విద్యావంతుడు. వీరు 
రంగూన్‌లో పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేసేవారు. స్వయంకృషితో ఐశ్వర్య 
వంతుడయ్యారు. వీరికి విశాలమైన మండువాలోగిలి ఇల్లు ఉండేది. దళిత జనోద్ధరణ 
కొరకు ఏర్పడిన దీనపోషక సమాజం నిర్వహణలో వీరి పాత్ర కలదు. శీ దడాల- 
సుభద్రల వివాహాన్ని ఫాదర్‌ గాంగ్లాఫ్‌ దగ్గరుండి జరిపించారు. శ్రీ దడాల దంపతులకు 
ఆరుగురు కొడుకులు, ఇద్దరు కూమార్తెలు. వీరందరూ నేడు కాకినాడ, లండన్‌, 
అమెరికాలలో స్థిరపడి రాజకీయాలకు దూరంగా జీవిస్తున్నారు. 


TEKS HR (1947) 


బొల్లోజు బాబా 75 


ఆంధ్ర ఎక్సైజ్‌ విభాగంలో ఎనిమిదేళ్ళు పనిచేసి 29, జూన్‌ 1963న తన 
55 ఏళ్ళ వయసులో రిటైర్‌ అయ్యాక యానాం చేరుకొని తన కష్టార్దితమైన భూమిని 
సాగుచేసుకొంటూ శేషజీవితాన్ని గడిపారు. (శ్రీ దడాల రమే 1991న పరమ 
పదించారు. (శ్రీ దడాల భౌతిక కాయాన్ని ధర్మపత్ని శ్రీమతి సుభద్ర, ఫాదర్‌ గాంగ్లాఫ్‌ 
సమాధుల చెంతనే కాకినాడ జగన్నాయకపురం సెమెటరీలో ఖననం చేసారు. 


ముగింపు 

శీ దడాల రఫేల్‌ రమణయ్య జీవితం పూలబాటకాదు. ఆయన పుట్టినప్పటి 
నుంచీ అనేక కష్టాలను ఎదుర్శొని విద్యాభ్యాసం సాగించారు. ఫాదర్‌ గాంగ్లాఫ్‌ గారి 
చేయూత వీరిజీవితంలో మరువరానిది. విద్యార్థి దశగా ఉన్నప్పుడే తనచుట్టూ జరుగు 
తుండే అన్యాయాలను ఖండించేవారు. థ్రీ సెల్లాన్‌ నాయకర్‌ సాహచర్యంలో తన 
దేశభక్తిని, ఉద్యమ లక్షణాలను పెంపొందించుకొన్నారు. పోలీసు ఉద్యోగంలో పని 
చేయటంవలన వీరిలో ధైర్య సాహసాలు నాయకత్వ లక్షణాలు ద్విగుణీకృతం 
అయ్యాయి. 

My Struggle for freedom of French India - An Autobiography 
పేరుతో 1974 శ్రీ దడాల తన ఆత్మకథను ఇంగ్లీషులో వెలువరించారు. దీనిలో - 
స్వీయ అస్థిత్వాన్ని అన్వేషిస్తూ ఒక యోధుడు చేసిన సాహస ప్రయాణం కనిపిస్తుంది. 
స్వేచ్చ స్వతంత్రాలకొరకు అచంచలమైన ఆత్మవిశ్వాసంతో అలుపెరుగని ఉద్యమం 
సాగించి విజయం సాధించిన గొప్ప దేశభక్తుడు దర్శనమిస్తాడు. 

ఈ ఆత్మకథలో తాను పెద్దగా కులవివక్షను ఎదుర్మొన్నట్లు చెప్పుకోలేదు. 
దీనికి కారణాలు సామాజికంగా ఎదుర్శొనే కులవివక్షను ఏ మాత్రమూ ఖాతరు 
చేయని దృఢచిత్తం కలిగిఉండటం కావొచ్చు లేదా తాను ఎదుర్శొన్న కులపరమైన 
అవమానాలు తన లక్ష్యసాధన ముందు చిన్నవిషయాలుగా భావించటమైనా కావొచ్చు. 
అలాగని దళీతుల స్థితిగతులపై ఎరుకలేదని భావించలేం. దేశవ్యాప్తంగా దళితులు 
ఎదుర్కొంటున్న వివక్షపై శ దడాలకు అవగాహన, సహానుభూతి ఉన్నాయి. అందుకనే 
ఈ పుస్తకానికి వ్రాసుకొన్న ముందుమాటలో “150 మిలియన్ల నా దళిత, ఆదివాసీ 


76 శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


సహోదరల దుస్థితి పట్ల నాకేమాత్రం ఉదాశీనత లేదు. ఆకలితో, పీడనతో, సజీవ 
దహనాలతో, హత్యలతో, నా సహోదరులు చనిపోవటాన్ని నేను ఉపేక్షించలేను. 
నా జాతి ప్రీలు బలాత్మరింప బడుతున్నారు, రోడ్లపై నగ్నంగా ఊరేగింపబడుతున్నారు” 
- అని ఎంతో ఆవేదనతో అంటారు. 

ఫ్రెంచి ఇండియా స్వాతంత్ర్యపోరాటంలో శీ దడాల పోషించిన పాత్రను 
చరిత్ర గుర్తించింది. 


భారతప్రభుత్వము రూపొందించిన గెజటీర్‌ ఆఫ్‌ ఇండియాలో క్రీ దడాల 
గురించిన ఈ వాక్యాలు చరిత్రలో (శీ దడాల పోషించిన పాత్రను కళ్ళకు కడుతుంది. 


// శీ దడాల రఫేల్‌ రమణయ్య నాయకత్వంలో శ్రీ మద్దింశెట్టి సత్యానందం, 
శ్రీ కామిశెట్టి పరశురాం, శ్రీ కనకాల తాతయ్య, (శ్రీ యర్రా సత్యనారాయణ ఇంకా 
ఇతర విలీనోద్యమ కాందిశీకులు 13, జూన్‌ 1954 న ఒక సమూహంలా యానాంలోకి 
ప్రవేశించారు. యానాం పట్టణం పెద్దగా (ప్రతిఘటనలేకుండానే విలీనోద్యమ శక్తుల 
వశమైంది. శీ దడాల యానాం అడ్మిని'స్టేటర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ 
ఉదంతంతో యానాంలో 183 సంవత్సరాల (ఫెంచిపాలనకు తెరపడింది.// (62z- 
etteer of India edited by Francis Cyril Antony, Union Territory of 
Pondicherry Pno 287) 

(ఫ్రెంచి ఇండియా విమోచనోద్యమంలో పాల్గొన్న శ్రీ వి.సుబ్బయ్య, (శ్రీ వెంకట 
సుబ్బరెడ్డియార్‌ల సంస్మరణార్థం భారతప్రభుత్వం పోస్టల్‌ స్టాంపులను విడుదల చేసింది. 
(శీ దడాల రఫేల్‌ రమణయ్య గారు చేసిన దేశసేవను గుర్తించి వీరి పేరుమీద 
కూడా పోస్టల్‌ స్టాంపు వచ్చేలా పుదుచ్చేరి ప్రభుత్వం కృషిచేయాలి. 

(ఫెంచిపాలన నుండి యానాం విమోచనోద్యమంలో శీ దడాల పాత్ర మరువ 
రానిది. యానాం ప్రజలు కూడా (శీ దడాల రఫేల్‌ రమణయ్య సాహసాన్ని, దేశభక్తిని 
గుర్తించి వీరి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఫెర్రీ రోడ్డులో ప్రతిష్టించుకొని తమ 
కృతజ్ఞతను చాటుకొన్నారు. 


xxx 


బొల్లోజు బాబా 77 


ఇ. బుక్స్‌ 


బొల్లోజు బాబా 


బొల్లోజు బసవలింగం, అమ్మాజి 

సూర్య పద్మ 

అపరాజిత (118988), బసవ శ్రీధర్‌ 

M.Sc., B.Ed., M.Phil. 

జువాలజీ అధ్యాపకుడు 

యానాం విమోచనోద్యమం (2007) 

ఆకుపచ్చని తడిగీతం (2009) కవితా సంపుటి 

(ఫైంచిపాలనలో యానం (2012) 

స్వేచ్భావిహంగాలు (2016) (రవీంద్రుని (స్టే బర్ట్‌ అనువాదం) 
వెలుతురు తెర (2016) కవితా సంపుటి 

కవిత్వ భాష (2018) సాహిత్య వ్యాసాలు 

మూడో కన్నీటిచుక్క (2019) కవితా సంపుటి 

మెకంజీ కైఫియ్యతులు (2020)- తూర్పుగోదావరి జిల్లా 

ప్రాచీన పట్టణాలు - తూర్పుగోదావరి జిల్లా (2021) 
థేరీగాథలు - తొలితరం బౌద్ధసన్యాసినుల కవిత్వం (2022) 
ఎడారి అత్తరులు (ప్రముఖ సూఫీకవుల గీతాల అనువాదాలు) 
ఇరవై ప్రేమకవితలు ఒక విషాదగీతం (02010 Neruda అనువాదం) 
రవీంద్రుని క్రిసెంట్‌ మూన్‌ అనువాదం 

అనువాద కవిత్వం (200 పైన దేశ, విదేశీ కవితల అనువాదాలు), 
పుస్తక పరిచయాలు, సమీక్షలు ప్రసంగాలు గాథాసప్తశతి విశ్లేషణా 
వ్యాసాలు, అమరుక శతకం-అనువాదం రూమీ వాక్యాలు, బొల్లోజు 
బాబా-సాహిత్య అనుశీలన 

(పైఇ. బుక్కులు https://archive.org/details/@bolloju_baba 
వద్ద లభ్యం) 


78 


శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


బ్లాగు http://sahitheeyanam.blogspot.com/ 
ఎఫ్‌. బి. https://www.facebook.com/bolloju.baba 
అవార్డులు 'ఆకువచ్చని తడిగీతం'కు శిలపరశెట్టి సాహితీ ప్రత్యేక పురస్మారం 2010 
ఇస్మాయిల్‌ సాహితీ పురస్మారం 2017 
రొట్టమాకు రేవు కవిత్వ అవార్డు 2018 
ల 6 
పాతూరి అన్నపూర్ణ స్మారక సాహిత్య పురస్మారం 2020 
పెన్నా సాహిత్య పురస్మారం 2021 


xxx 


బొల్లోజు బాబా 79 


ఉపయుక్త గ్రంథాలు 
1. My struggle for the Freedom of French India, An Autobiography 
by Sri Raphael Ramanayya Dadala 
Gazetteer of India, Union territory of Pondicherry Vol | 1982 
Saga of Freedom of French India by V. Subbiah, 1990 


“త్రుంచి ఇండియా విమోచకుడు, దడాల రమణయ్య, ఆంధ్రజ్యోతి 29 జూన్‌, 2008, 
శీ శిఖామణి 


Historical society of Pondicherry Issue 12 April 1987 


5 

6. Decolonization of French India, by Ajit K Neogy 

7. Telugus of Yanam and Machilipatnam by JBP Moor, 2006 
8. యానాం చరిత్ర, శ్రీ దాట్ల దేవదానం రాజు 

9. (ఫ్రెంచి పాలనలో యానాం, బొల్లోజు బాబా, 2012 

0. యానాం విమోచనోద్యమం, బొల్లోజు బాబా 2006 

1 


Various News paper clippings of Andhra Patrika, Andhra Prabha, 
Visalandhra, Mathruseva, Hindu, Indian Express etc. 


12. Wikipedia 


xxx 


80 శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య 


My grandfather Shri Raphael Ramanayya Dadala 
is one in whom, we are so proud to recall, revere and as 
much emulate. In many ways to his various admirers of 
the past and present, shri Dadala is a true karma yogi. 
His energy, aggression and daring moves resulted in successful 
execution of a surprise ‘coup de etat of Yanaon’ on June 13, 
1954 which history referenced it ‘as an incident which literally 
broke the backbone of the powerful pro French groups’ coming 
at a very critical time of the collapsing discussions of merger 
talks between Delhi and Paris, and quickened the surrender of 
French colonies to India. 


- Praveen K Dadala 
(Joseph Raphael) 
Entrepreneur, Bangalore, India 


రమణయ్య గారు విలీనం తరువాత రాజకీయాలలో చేరలేదు. ప్రధాని 
నెహ్రూ సిఫారుసు చేసినప్పటికీ అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి రమణయ్య 
హోదాకు తగిన ఉద్యోగం ఇవ్వడంలో వివక్షను చూపించారు. తక్కువ సర్వీసు 
వలన ఆయన ఉద్యోగపరమైన లబ్ది పొందలేదు. పుదుచ్చేరి ప్రభుత్వం 
ఆయనకు ఇవ్వవలసిన ఆదరణ, గౌరవం అందించలేదు. పోరాటం ద్వారా 
యానాం ప్రజలు ఆయన నిలువెత్తు విగ్రహాన్ని మాత్రం యానాం నడిబొడ్డుపై 
నిర్మించుకోగలిగారు. 


- కళైమామణి పొనుగుమట్ల విష్ణు మూర్తి 
భారతీయ దళిత సాహిత్య అకాడెమీ 
దక్షిణ రాష్ట్రాల అధ్యక్షుడు, యానాం 


$౦ఆర్లార థః యిల్లు రై ర్హార్గాయిరథాణ కంటు ఇంల్దం౬ రంగి 


యయ శారా 


